శ్రీజ్ఞానప్రసూనమాలిక ద్వితీయ ప్రసూనము 
శ్రీరస్తు 


శ్రీనాథమహాకవిచే రచియింపంబడిన 
భీమఖండము అను నామాంతరముగల 


శ్రీ భీమేశ్వరపురాణము 


న క 0. 


క్రొ త్తపల్లి-అన్నపూర్ణమ్మచేం బ్రకటింపంబడియె 


మూండవ కూర్చు 


శివుడు - "మణి కొనువాని వెతకదవనిం గొనువాండె రత్నంబు 
నరయు+ గాదె?” 


౧౯౨౯ 
Copyright Registered. 


PRINTED AT THE 
BRITISH MODEL PRESS, CHOOLAI, MADRAS. 


1951 


విషయసూచిక 
రాశి 
ప్రథమాశ్వాసము. 


ఇష్టదేవతాప్రార్థనము 
పురాతనకవీంద్రగుణకీర్తనము 
కుకవి నిరాకరణము 
ఉపోద్దాతము 
వేమభూపాలుని వంశావతారవరనము 
కృతినాయక వంశావతారవర్లనము 
షష్ట్యంతములు 
దక్షారామపురవర్లనము 
కథాప్రారంభము 
ద్వితీయాశ్వాసము. 
సూర్యాస్తమయవర్ల్ణ్లనము 
చంద్రోదయవర్ణ్లనము 
సూర్యోదయవర్ణ్లనము 
వ్యాసమహర్షి యాత్రకు వెడలుట 
పీఠికాపురవర్ణ్లనము 
కుమారారామవర్ణ్లనము 
సర్పపురవర్ణ్లనము 
అగస్త్యుడు వ్యాసమహర్షి గాశిం బాసి వచ్చుటకు: గారణం బడుగుట 
వ్యాసులు తాను గాశిం బాసిన కారణంబుం జెప్పుట 
వ్యాసులు కాశిని శపింపబూనుట 
విశ్వనాథుండు పార్వతితోడ వ్యాసాదులుండిన వేదికకడకు విజయము చేయుట 
శంభుండు వ్యాసుని శిష్యుల తోడ గాశి వెడలిపొమ్మనుట 


తృతీయాశ్వాసము. 


కలశభవుండు పారాశర్యునకు దక్షారామమహిమంబు చెప్పుట 
వ్యాసాదు లాకసంబున నుండి భీమమండలంబు( గనుంగొనుట 
వ్యాసాదులు దక్షారామంబు+ బ్రవేశించుట 


ఇంద్రుండు దేవతలకు శివలింగమాహాత్మ్యంబుం జెప్పుట 
బ్రహ్లాదులు భీమేశ్వరు వర్ణించుట 

అగస్త్యుండు వ్యాసునకు బంచతీర్థంబుల వివరించుట 
అగస్త్యవ్యాసులు భీమేశ్వరాలయంబు- బ్రవేశించుట 


వ్యాసుండు భీమేశ్వరార్చనంబు సలుపుట 
వ్యాను లీశ్వరు నుతించుట 

చతుర్థాశ్వాసము. 
అగస్త్యుడు తీర్ధమాహాత్మ్యంబుం జెప్పుట 
క్షీరసాగర మథనకము ప్రారంభము 
శివుడు హాలాహలము మ్రింగుట 
దేవత లీశ్వరుని స్తుతించుట 


శివునియాజ్ఞను సురాసురులు విఘ్నేశుని బూజించి పాల్కడలి తరియించి 
చంద్రాదులం బడయుట 


దేవాసురు లమృతమునకై పోరుటయు శ్రీమన్నారాయణుండు _ దేవారుల 
వంచించుట. 


నారదోక్తి నసురు లీశ్వరుని బూజించి వరంబులు వడసి లోకముల బాధించుట 

బ్రహ్మవిష్ట్వాదులు శివునికడ కేగి మొజవెట్టుట 

ఈశ్వరుడు త్రిపురాసురుల నిర్జించుట 

తుల్యభాగ యుత్పత్తిక్రమము 

శ్రీ భీమనాథేశ్వరు(డు దనకుందాన ప్రతిష్టితుండగుట 
పంచమాశ్వాసము. 

సూర్యుండు కైలాసమున కరిగి శివుని దక్షారామమునకుం దోడి తెచ్చుట 

మహాదేవు(డు ప్రమథగణసమేతు(డై దక్షారామమునకుం బోవుట 

శివుడు దక్షారామంబు. ప్రవేశించుట 

శ్రీకంఠుండు దక్షారామభీమేశుతో నైక్యతం బొరయుట 

లక్ష్మాదులు శ్రీభీమేశుని స్తుతించుట 

దివస్పతి బృహస్పతిని దానముల గూర్చి యడుగుట 

భూదానమహిమ 

దివస్పతి శ్రీ భీమేశ్వరునకు భీమమండలంబు సమర్పించుట 

వసంతర్హువర్ణ్లనము 

సప్తముని స్తోత్రము 


గౌరికి మహేశ్వరుండు భక్తివిజ్ఞానయోగంబుం జెప్పుట 
షష్టాశ్వాసము. 


శ్రీ 
విజ్ఞప్తి. 
ro 
ఆంధ్రులారా! 


మన భాషయం దనేక కవిసార్వభౌము లనేక కబ్బంబుల వ్రచియించి మించిరి. 
అవియెల్ల _నాశుశుక్షకిశిథిలబంధనాది పీడలచేం దజచుగ నశింపంగా మిగిలినవి 
కొన్నియేయున్నవి. తక్కినవి కొన్ని _ నామమాత్రావశిష్టంబులై గ్రంధాంత 
రోదాహృతస్వపద్యంబులచే వానిమహిమనూహింపంజాలు పండితవరేణ్యులమనంబులం 
గడలేని చింత రగుల్కొనజేయం జాలి యున్నవి. ముద్రాయంత్రాద్యుత్తమ 
సాధనానుపపత్తిచే బూర్వ మీపీడ యనివార్యంబై యుండె. గాని యిక్కాలంబున నెమో, 
మిగిలినవానిని భద్రపజుచుకొని మనకును మన వెనుకటివారికిని భద్రంబొనగూర్చందగు 
నుపాయంబు లనేకము లేర్పడియున్నవి. వీనిని మన మెట్టుపయోగించుచున్నాము? దాన 
మన  భాషయందలి గ్రంథసంచయ మెంత రక్షనొదినయది? యనుట 
నాలోదింపవలసియున్నది. 


ప్రకృతమందు మన భాషయందు విలువకుం దొరకు గ్రంథముల రెండు తెజంగుల 
విభజింపనగు. ఉల్లిపొరలవంటి కాగితంబులపై. దగిలియు దగులక యచ్చొత్తింపండి 
తప్పులకుప్పలై యతి దూప్యంబులై నెగడు 'గుజిలీ' పుస్తకములు కొన్ని, ఇపుడుండెడు 
పుస్తకములలో మూండుపాళ్లిట్టివియే. వీని వెల సులభమ కాని ఫలము సున్న. 
వీనియందువర్లలోపంబులె లెక్కకుమిక్కుటంబులై యున్నవన _ నికంగేవలము 
పండితవేద్యంబు లగుగణయతిప్రాసాదిలక్షణవైపరీత్యంబుల సంగతి వేుగం జెప్ప 
వలయునా? దీనికి నుదాహరణంబుగ నిట్టిగ్రంథ మొకదానినుండి యీ క్రిందిపద్య 
ములందున్న రీతిని ముద్రింపించుచున్నాము. చూడుడు. 


కం. "అటువచ్చినహరుడల్ల, మతటుకునదయ జూచిలేచి తనపీఠిక నొ 
క్కటనునిచియిష్టబాషలు, నిడియించియతండరుగ గౌరినాధునికనియెన్‌." 


కం.“సాకారుం డొదలపగని, రాకారుడొ యాదిపురుషాకృతి యిపుడుం, గైకొనిన 
ఘనుడో యిట్లని, యాకలాత్మజుడైన నలవియె బొగడన్‌." 


యిటుగాక మంచికాగితములపై నచ్చొత్తింపణడి చదువుటకుముందు చూచుట 
కింపగునట్లు సంపుటీకరణముగావింపుబడియుండు నొక కొన్ని గ్రంథంబు లిపుడిపుడు 
పొడసూపుచున్నయవి. ఇవి పండితపరిష్కృతంబులై నెగడుటచే వినియందుం దప్పులు 
నంతగం గానరావు. అయినను వీని వెల యధికమగుటచేం బైకనిన 'గుజిలీ' 
పుస్తకములకును వీనికిని సవతిపోరు వాటిల్లంగాం జిన్నతనంబుచే వన్నె కెక్కు నయ్యవి యే 
పామరులకు గ్రాహ్యములై మించెడివ. నిష్పయోజనమగు వస్తువున కిడిన యది 
యెంతయైనను నష్టమెకా యనివీరరయలేక యటు చేసినను గుణగ్రాహులగు కొందు 
మాత్ర మీయుత్తమగ్రంథంబులనె కొనియెదరు. అయిన నట్టివారి సంఖ్య కొద్ది యగును 
గ్రంథముల వెల యధికమ కావలయు. ఇందువలన నట్టి యుద్యమములయం దుత్సాహము 
కొణవడును. ఈ కొజంతను వారింపందగు నుపాయమెయ్యది? దీర్జాలోచనపై నీ ప్రశ్న కిది 
తగునుత్తరమని మాకుం దోచె. అది యెద్దియనిన కొంతసష్టమున కోర్చియైనను “గుజిలి 
పుస్తకముల విలువయు నొడువానిగుణము నొక్కటం గూర్చవలయు. అట్లు చేయుటవలన 


రెండువిధములైన లాభముకల్లును. తక్కువ వెల బెట్టి యీ గ్రంథముల బామరులు, 
గొనంజాలుదురు. దానవారికి' వీనికిని 'గుజిలీ” పుస్తకములకుం గల తారతమ్యము 
లేర్చడును. అంత నభ్యాసముచే గుణగ్రాహకత్వ మేర్ప్చడ గుణరహితమగు వస్తు వులయం 
దరుచివుట్టును. ఇది యొక లాభము. గ్రంథముల ముద్రింపించువారును మునుపటివలె 
నత్యధిక లాభము గోరక కొంతలాభముతోనె తృప్తిబొందవలసి వచ్చెను. దాన 
నుద్దుంథముల విలువయుం దగ్గును. ఇది మణీయొక లాభము. ఈ రెండును గూడిన 
నాంధ్రప్రపంచంబున( గల గ్రంథసంఖ్యయుం జదువరుల సంఖ్యయు హెచ్చక మానదు. 


ధనశాస్తసూక్ష్మతల నింతగం జర్చించు మేము మాకు నష్టముకలుగు యత్నముం 
జేయుదుమనియు, దాన నీయుద్యమము కొనసాగదనీయు దలంపవలదు. 
విశేషలాభమును మేము కోరలేదకాని, నష్టమున కేమాత్ర మొడిగట్టలేదు. కావున 
మాయత్నము సఫలంబగుననుట కెంతమాత్రమును సందియంబు లేదు. ఇక నది యెట్టి 
దనుట వివరించదము కనుండు. 


“శ్రీజ్ఞానప్ర సూనమాలికి యను పేర గ్రమంబుగం బుస్తకరాజిం బ్రకటించుచుందుము. 
మాదే "బ్రకటింపుబడు గ్రంథములెల్ల నునుపుచే మించు " దళసరికాగితములపైం జక్కగ 
నచ్చొత్తింపయిడి పండితపరిషృతములై వెలయ. పద్యంబు లెల్ల బాదమునకొకపజ్కీ యు 
యతిస్థానములంగుర్హును గలిగియుండును. సంపుటీకరణమును దృఢముగం 
జేయిరతుము. ఇంతచేసియు వెల యించుమించుగ 'గుజిలీ” పుస్తకములకుంబలె 
యుండునట్ల నియమింతుము!! ఈ కాలపు దేనె లొలుకుమాటలంగల ప్రకటనలచే 
మోసపోయిన యనేకులు కాలక్రమంబున మాచే బ్రకటింపణుడు గ్రంథముల గౌరవము 
గొనియాడంగలరని నమ్ముచున్నాము. మాకు “జందాలు ముందుగ బంపనక్కటిలేదు. 
భాషాభిమానులందలు నీ గ్రంథములం గన్నులారం జూచినపిదప నాదరించినంజాలు. 


ఇట్లని విన్నవించు సుజనవిధేయులు, 
ర. వెంకటసుబ్బయ్య, ఎమ్‌. ఏ,, క్రొ. వేంకటపద్మనాభశాస్త్రి. 


శ్రీ. 
శ్రీ భీమేశ్వరపురాణము. 


పీఠిక. 


శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుండగు శ్రీకాళహస్తీశ్వరుని యర్ధాంగలక్ష్మియు 
జగజ్జననియు నగు _ శ్రీజ్ఞానప్రసూనాంబకు _ భక్తిమెయి మేమర్సింపబూనిన 
"శ్రీజ్ఞానప్రనూనమాలిక ” యందు ద్వితీయప్రసూనముగ నీ భీమఖండ 
మనునామాంతరముగల  శ్రీభీమేశ్వరపురాణముం  గూర్చితిమి. ప్రథమప్రసూనమగు 
శ్రీకాళహస్తి మాహాత్మ్యము నిజవాసనావేల్లితాంధ్రప్రపంచం బై నెగడసాగి యైదేండైనను 
ద్వితీయప్రసూన మింతకాలము పొడగానరాకుండుటకు గతం  బీగ్రంథమందు(గల 
చిక్కులతోడ గేవలము ధనాఢ్యులముకాని మా యత్నములు 
ముద్రణాద్యవసరములందలసగతి వహించుటయ. ఈ గ్రంథముయొక్క ప్రతులు చిక్కుట 
మిక్కిలి యరుదు. 


మహారాజరాజశ్రీ, సమర్థి రంగయ్యసెట్టి ది. ఏ., గారొకప్రతియు, బ్రహ్మర్చీ 
మహారాజరాజశ్రీ, గురుజాడ శ్రీరామమూర్తిపంతులుగారొక  ప్రతియు, _ బ్రహ్మో, 
మహారాజరాజశ్తీ, పోతాప్రగడ బ్రహానందముగారొక ప్రతియు మా కిప్పించిరి. ప్రాబీన 
పుస్తకభండారమునందు రెండుప్రతులు చిక్కినవి. బ్రహ్మశ్రీ, మహారాజరాజశ్రీ, దర్భా వెంకయ్య 
బి. ఏ., బి. ఎల్‌, గారు, సంస్కృతభాషలో ముద్రింపంబడియుండు భీమకండంబను 
గ్రంథంబొకటిని మా కొసంగిరి. వీనిని సహాయముగాం గొని యీ భీమేశ్వరపురాణంబును 


మాశక్తికొలది సంస్కరించి వ్రాయించి ముద్రింపించినారము. 


ఈ గ్రంథమున( దొలుదొల్త విఘ్నేశ్వరుని ప్రార్థనలో, నె పద్యము వ్రాతప్రతులయం 
దిట్టుండెను:- 


ఉ. ఏనికమోము తెల్లెలుకనెక్కినరావుతు రాచవారుసే 
నానియనుంగుపెద్దన వినాయకదేవుండు కర్ణతాళజం 
రూనిలమారుతంబున నిరంతరముం బ్రబలాంతరాయసం 
తానఖినాఖినాఖినఖిదంతముల న్విదళించుగావుతన్‌. 


ఈ పద్యముంకూర్చి మే మెణీంగినపండితుల నందజనడిగినారము కాని 
యొక్కొకరును గ్రుక్కలుమ్రింగినవారలె, మార్పులు సూచించినవారలె. అయినను మా వ్రత 
మొకటికలదు. అది యేదియందురేని మేము ప్రకటించు గ్రంథములయం దాయా గ్రంథకర్త 
లేపదములు ప్రయోగించియుందురో వానిని సాధ్యమైనంతవజకు నూహించి 
వేయవలయుననేకాని మాకుం దెలియనిచోట్ల నుండు నక్షరములందీసి పాజివైచి మాకవిత్య 
మిజీకింప(గూడ దనుటయే. ఈ నిర్బంధమునకు లోనైన మే మీవినాయకస్తుతింగల 
పద్యముంగూర్చి పడినకష్ట మా వినాయకునకే యెలుక. ఇట్టి కష్టము లిగ్రంథమం దెన్నియో 
యుండినవి. వానినెల్ల శ్రిజ్ఞానప్రసూనాంబ కరుణచేతను బెద్దలనసహాయమువలనను గడచి 
నేంటి గ్రంథము; బ్రకటింపం గంటిమి. 


ఇది పంచాశళ్దండమండితం బగు స్కాందంబులో ని యొక ఖండము. భీమఖండము 
నాథుడు. గోదావరిజిల్లాలోని దక్షారామము లేక భీమేశ్వరం బనునొకశివస్థలమాహాత్మ్యముం 
దెలువునది. ఆస్థలంబునకు దక్షిణకాశియను సంజ్ఞయు( గలదు. అది భోగమోక్షదం బని 


ప్రసిద్ధిం గాంచినది. దేవభాషయందు ముప్పదిరెండు సర్గలుగా విభజింపంబడి 
యించుమించుగా రెండువేల శ్లో కములుగల యీ గ్రంథమును నాంధ్రంబున శ్రీనాథుం డను 
మహాకవి యాజాశ్వాసముల గ్రంథముగ విరచించె. 


శ్రీనాథుండు పాకనాటి నియోగిబ్రాహణుండు. భారద్వాజసగోత్రుండు నాపస్తంబసూత్రుండు 
బ్రాహీవరప్రసాదలబ్ధుండును శివపూజారతుండు. ఈయన తల్లిదండ్రులు భీమాంబయు 
మారయయు. తాత పద్మపురాణంబును రచించిన కమలనాభామాత్యుండు. వీనికిం 
బ్రమాణంబు లెవ్వియనిన:-- 


శా. భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి 
ద్యారాజీవభవుండు మారయకుం బుణ్యాచార భిమాంబకు 
న్లారామైనతనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స 
త్కారం బొప్పంగ గారవించి పలికె న్లంభీరవాక్సాఢిమేన్‌. నైషధము 


శా. బ్రాహ్మీదత్తవరప్రసాదుండ వురుప్రజ్ఞావిశేషోదయా 
జహ్మస్వాంతుండ వీశ్వరార్చనకళాశీలుండ నభ్యర్హిత 
బ్రహ్మాండాదిమహాపురాణచయతాత్పర్యార్థనిర్దారిత 
బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే. నైషధము 


మ. కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టణాధీశ్వరున్‌ 
ఘనుని నృద్మపురాణసం గ్రహకళాకావ్యప్రబంధాధిపున్‌ 
వినమత్కాకతినార్వభాము. గవితావిద్యాధరుం గొల్తు మా 
యనుంగుందాతం బ్రదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్‌. భీమ 


ఈ కవిరచించిన గ్రంథములు మే మెణీంగినంతవజకు నెవ్వియనిన:-- 


1. నవమరుత్తుచరిత్రము. 


2. పండితారాధ్య చరితము; ఇది వేమారెడ్డి సేనానాయకు(డైన మామిడి 
ప్రెగ్గడయ్యకు నంకితము. 


3. శాలివాహననప్తశతి. 


4. నైషధము, ఇది వేమారెడ్డి సేనానాయకుని తమ్ముడైన మంత్రి సింగనకు 
నంకితము. 


5. భీమఖండము; ఇది వీరభద్రరెడ్డి మంత్రియైన బెండపూండి యన్నామాత్యున 
కంకితము. 


6. కాశీఖండము; ఇది వీరభద్రరెడ్డి కంకితము. 
7. వీథినాటకము. 


8. హరవిలాసము; ఇది వేమారెడ్డియొద్ద సుగంధ భాండాగారాధ్యక్షుండైయున్న 
సిరయాల తిప్పయ్య కంకితము. 


9. పల్నాటి వీరచరిత్రము. 


10. నందనందన చరిత్రము. 
వేమారెడ్డియు, వీరభద్రరెడ్డియు నన్నదమ్ములు. 


ఈ గ్రంథంబులు వ్రాయ(బడినవరున కాశీఖండములోని యీ పద్యమువలన నొకింత 
తెలియును: 


సీ.చిన్నారిపొన్నారిచిబుతకూకటినాండు, రచియించితిని మరుద్రాట్బరిత్ర 
నూనూగుమీసాల నూత్నయౌవనమున, శాలివాహనసప్తశతి నొడివితి 
సంతరించితి నిండుజవ్వనంబునను శ్రీ, హర్షనైషధకావ్య మంధ్రభాషం 
బ్రాఢనిర్భరవయఃపరిపాకమున గొని, యాడీతిని భీమనాయకునిమహిమం 
గ్‌ బ్రాయ మెంతయు మిగుల గైవ్రాలకుండం గాశికాఖండమను మహాగ్రంధ మేను 
దెనుంగుం జేసెదం గర్లాటదేశకటక, పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి. 


ఈ గ్రంథంబులు సంస్భృతజటిలంబులై ముద్ధులుగుల్కుశైలిని సలక్షణంబగు భాషను 
వ్రాయణుడియున్నవి. ఈ  కవివ్రాయు సీసపద్యములు చూడం జూడ జవు 
లొలుకుచుండును. 


ఈయనకవిత్వము మిక్కిలి రసవంతమనుటయం  దీయనకుం గలిగియుండిన 
నమ్మకమునకుం గానీఖండము కృతిభర్తయగు వీరభద్రరెడ్డి చెప్పినట్టు వ్ర వాయంబడి యుండు 
నీపద్యము నిదర్శనము. ఈకవి తన కావ్యములయం “దేయేవిధముగ భాషను బోషింప 
యత్నించినదియు నీ పద్యము తెలుపును: 


సీ. వచియింతు వేములవాడ భీమనభంగి, నుద్దండలీలనొక్కొక్కమాటు 
భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాక్సాఢ నొక్కొక్కమాటు 
వాక్తుత్తు తికయజ్వప్రకారము రసా, భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు 
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని రేవ, సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు. 


శ్లో. "కాశీఖండ మయఃపిణ్ణం నైషధం విద్వదౌషధమ్‌" 


అనునటుల దేవభాషలో మిక్కిలి కఠినములు నా బ్రసిద్ధి గాంచిన కావ్యముల నీ 
కవిశిఖామణి సాహసించి తెనింగించెనన నీతని సామర్థ్యమునుగుణీంచి వేజుగం జెప్ప 
నక్కజయుండదు. ఈ కవి వ్రాసిన గ్రంథములలో గొప్పవియు రసవంతములును 
ముద్రితములు నగు కాశీఖండము వైషధ మనునవి భాషాంతరీకరణములు తక్కినవియు 
నారసీచూచినం దజచు దేవభాషలోని ని యేదో యొక గ్రంథమునం దుండి వ్రాయంబడినట్లె 
యేర్పడును. ఎట్టనం బ్రకృతము శ్రీ సరస్వతియను మాసపత్రికయందు 
ముద్రింపుబడుచుండు హరవిలాసమున 4వ యాశ్వాసమున గౌరీతపస్సు, 
వివాహసందేశము మొదలగు పట్టం జూడుండు. కాళిదాసు కువారసంభవమునకు 
యథాశ్లోకము భాషాంతరీకరణముగ నుండుట తెలియును. ఈ కది వ్రాసిన 
భాషాంతరీకరణములు యథాశ్లోకముగ వ్రాయబడి యుండలేదు; ఈ విషయమున 
నీకాలపు భాషాంతరీకరణములగు కుమారసంభవము శాకుంతలాది నాటకములు 
మొదలగువానితో నివి తులందూంగవు, తనతో నమకాలికు(డైన బమ్మెరపోతనామాత్యుండు 
మూలము _ ననుసరించినంతమాత్రముంగూడ నీకవి యనుసరించియుండలెదు, 
దృష్టాంతములం జూడుండు:-- 


23-వ పుట 13-వ పద్యమున సంతతము దేవవేశ్యాభుజంగుండతండు" అని యున్నది. 
దీనికి మూలము "సహిసర్వదేవరాట్‌" సాధ్యమైనపట్ల నెల్ల నిట్లు దేవునకేని 
గొప్పవారికేని యీ భుజంగత్వము( గల్పించుట యీ కవియొక్క “గొప్పలోపము. 
దీనివలననే కృతిపతినింగూర్చి షష్ట్యంతములలో అ "పంచారామవధూటీ 


పంచాస్తవిహారకేలి పాంచాలునకున్‌" అని వ్రాసెను. ఇది యాకృతిపతికేనిం 
బంచారామవాసినులగు ఫుణ్యాంగనలకేని గౌరవజనకంబుగ మాకుం దోపదు. 23-వ 
పుట 14-వ పద్యము (“అతని నిశ్వాసముల మాత్ర నౌనొకావొ వేదములును 
జరాచరవిశ్వజగము.” . దీనికి మూలము  “భవత్యపాజ్ఞమాత్రేణ 
తస్యసర్వమిదంజగత్‌.” 


45-వ పుట 18-వ వచనము. “వేదండవదనశుండాకాండచులికితోన్ముక్తసప్తగోదావర 
సలిలధారారుణత్కారబృంహిత బ్రహ్మాండగోళంబును” అను దానికి మూలము 
“సప్తగోదావరతట క్రిడాసక్తస్యశీకరైః। గజాస్యస్య కరోన్ముక్రై క్లిన్నమార్తాణ్ణ మణ్ణలమ్‌.” 


91-వ పుట 159-వ పద్యము “పుండరీకత్వక్చుకాండాతిమండి త, కటిమండలంబు” 
దీనికి మాలము “పుణ్ణరీకోద్భవ శిరోమాలికాహారశోభితమ్‌.” 
ఇందు బుండరీకశబ్దము తక్క దానియర్దము సహితము భిన్నము. 


ఇట్టున్నను నొక్కొక్క యెడమూలాతిక్రమణమె రసమును మిక్కిలి పోషించిన 
ట్లగపడును. సూర్యోదయాది వర్ణనములందును నీకవి నిజకవితాప్రాగల్బ్యము విపులముగం 
దెలిపియున్నాండు. వలయునేని 25-వ పుట 3౩0-వ పద్యము. తే. సంజకంపును దిమిరంపు 
జంపునలుపు, గమిచి బ్రహ్మాండభాండంబు గరము మెజసెం బరమపరిపాకదశవృంతబంధ 
మెడలి, పతనమగుతాటిపంటితో బ్రతిఘటించి." యను దీనిం జూడుండు. ఇట్టివి 
కొల్లలుగనున్నయవి. కవన మెచ్చటనేగాని తడవికొనిన ట్లగపడదు. “ముగురం గూర్చిన 
ముండదైవమునకున్‌, మోమోట లేదో సుమీ” యను దానివంటి దేశీయములు 
మంచినీళ్లప్రాయముగ నీకవి వాడును. వేయేల? హరవిలాసమున “గప్పలు, 
గజిరనరట్కరరవర గట్టని యజచెన్‌" అని కప్పలకూ(తలను గవిత్వమునం జేర్చివ్రాసిన 
యీ మహాకవి శైలి యిట్టిట్టి దనవలయునే? 


ఇతనికి శైవపక్షపాతము మెండనుట యీతనిచే రచింపబడిన గ్రంథములవలననేకాక 
యీ భీమఖండమునందు శ్రీకూర్మము సర్పవరమునుంగూర్చి మూలమున 
రెండధ్యాయములు మిక్కిలి విపులంబుగ స్తుతిపాఠములతోడ _ వ్రాయంబడియుండ 
నాంధ్రంబున నీ రెండుస్థలములు నొక్క పద్యమున (29-51) నొక్కొక్క పాదమున 
నతిసంక్షేపముగ వర్ణింపంబడుటవలనను దెలిసికొననగును. 

88. 137 ముజ్జగంబు 

13. 90 ముజ్జగంబు 

37. 120 ఎల్లన్‌ శిష్యుల 

107. 77 సీమటు 

ఇట్టివి కొన్ని మృగ్యంబులగు ప్రయోగంబు లీకావ్యంబునం గనయుడినవి. 


ఆంధ్రలక్షణంబు దెజింగుంబట్టి యివి లక్షణవిరుద్దంబులన సాహసింపము అఖండయతి 
యీకవికి సమ్మతము. 


ఉత్తరభాగమునం దేకారణముచేతనో యీ గ్రంథము మిక్కిలి యజాగ్రత్తతో 
వ్రాయబడిన ట్లగపడుచున్నది. ఎట్టనిన: 


54-62 తీర్థముల పేళ్లును వరుసయుం గ్రమంబుగ లేదు. 


85 వక్త యెవరయినదియు మజచి వ్రాయణుడి యున్నది. 


106-వ వుట 67-వ పద్యమున “అయిదుతరముల పూర్వుల నవలమీంద, నందజను 
గాచు నూర్ధ్వలోకాలయముల” దీనికిమూలము “దశపూర్వాన్‌ దశాపరాన్‌” అని 
యున్నది. 16కి 5 వేసినది సహజోక్తికిని విరుద్ధముగనున్నది. 


117-వ పుట 157-వ పద్యము ప్రథమపాదమునం బాపములు ప్రబలు ననంబడియె. 2- 
వ పాదమున పాపక్షయము పేర్కొనబడియె. పాపంబులెట్లు ప్రక్షయం బందునో 
వ్రాయంబడియుండలేదు. మూలమున నీపట్టున “సత్సమాగమ మన్నామ కథాశ్రవణ 
యోగతః | పాపక్షయోభవేద్దేవి” అని యున్నది. 


గ్రంథాంతమున యోగవర్ణనముపట్ట మూలాతిక్రమణమును గ్రమభంగమును దండిగం 
గనంబడుచున్నవి. 


ఈ కవి వ్రాసిన గ్రంథములలో "వీథినాటకము" అనునది యొకటి పేర్కొని 
యున్నాముకదా? వీథియనునది దశరూపకములలో నొకటి. శ్రీనాథునకేని యాతని 
సమకాలికులకేని నాటకములు వ్రాయనేల బుద్ధిపుట్టకపోయెనో యది మిక్కిలి చింత్యము. 


ఈకవి భాగవతము నాంధ్రంబున రచియించిన మహాకవియగు బమ్మెర పోతరాజునకు 
బావమటింది యందురు. వేంకటగిరిరాజులకు మూలపురుషుం. డగుచెవిరెడ్డి మొదలు 
పదవతరమునం బుట్టి రాజ్య మేలిన సర్వజ్ఞసింగమనాయని నతనికి ముందువాండైన 
సింగమనేనిని సందర్శించిన ట్లగపడుటచే “నీతనికాలము క్రీస్తు 15-వ శతాబ్దము 
పూర్వార్ధములోనిది యనవచ్చును. భీమఖండము ప్రథమాశ్వాసము 31-వ వచనమువిలన 
నీ కవినీ బాలించిన రెడ్లయాస్థానము రాజమహేంద్రవరమని యేర్చడుటవలనను నితడు 
తన గ్రంథముల నెల్ల "రెడ్లకో వారివారికో యంకీతమిచ్చి యుండుటవలనను నితని 
నివాసభూమి రాజమహేంద్రవర మనియె చెప్పవలసి యున్నది. శ్రీనాథు(డును 
బోతనామాత్యుండును వేంకటగిరి సర్వజ్ఞ సింగమనాయని యాస్థానకవులని 
యాసంస్థానవంశ చరిత్రమున. వ్రాయబడి యున్నదంటయని బ్రహ్మశ్రీ మహారాజరాజక్తీ 
రాయబహుదరు కందుకూరి వీరేశలింగము పంతులవారు వ్రాయుచు దానిని దాము 
విశ్వసింపమని తమ కవులచరిత్రములో దెలిపియున్నారు. "ఈ సర్వజ్ఞ సింగమనాయండు 
కావ్యనాటకాలంకారములయందును దర్కవ్యాకరణాది శాస్తములయందును సమర్థుంజై 
కావ్యములు వ్రాయడమునందు.  బ్రజ్ఞకలవాండై సింగఘాపాలీయ మనునలంకార 
గ్రంథమును జేసెను. ఈయన పరాక్రమశాలియై ప్రాఢదేవరాయలవారి దినములలో 
బ్రసిద్దుడుగ నుండెను. శ్రీభాగవతము. దెనిగించిన బమ్మెరపోతరాజనే కవీశ్వరుం 
డయేనమీ(ద భో గినీదండకమును జెప్పినాండు. నైషధము దెనింగించిన శ్రీనాథుండను 
కవీశ్వరుడు సింగమనాయనిమీ(ద గొన్ని పద్యముల జెప్పియున్నాడు." అని మాత్రమె 
యీ వంశమువారి వంశవృక్షమునం గనంబడుచున్నది. అయినను దిని నాధారముగం గొని 
యింగ్లీషు భాషలో రాజా టి. రామరావుగారిచే వ్రాయబడిన వంశచరిత్రమందుమాత్ర మిట్లని 
యున్నది:- "His Court is said to have been adorned by several poets 
among whom were Bammera Pota Raju who translated the 
Bhagavatam in Telugu and Sreenathudu the Telugu translator of 
Naishadam. Sarvagna Singama Nayudu formed the subject of a 
composition by the former called Bhoginee Dandakam and of some 
stray verses by the latter." పోతన శ్రీరామచంద్రుని యాస్థానకవియే కాని సామాన్య 
నరపతుల నాశ్రయించినవాండు కాడనుట లోకవిదితము. శ్రీనాధుడు తన గ్రంథములను 


రెడ్డకును వారి మంత్రులకును భాండాగారాధ్యక్షులకును నంకితం బొసంగి లాభ 
మపేక్షించినవాండై యుండగ నతం డాస్థానకవియై యుండినచో "ఇమ్మను జేశ్వరాధముల 
కిచ్చి 'పురంబులు వాహనములున్‌ | సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి 
కాలుచే! సమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పనీ! బమ్మెరపోతరాజొకండు 
భాగవతంబు జగద్ధితంబుగన్‌॥ అని నరాంకితమున' కెంతేనియు విముఖుండై కేవల 
ముదాసీనుండై యున్న బమ్మెరపోతనామాత్యుని నెట్లో మెప్పించి భోగినీదండకముం గైకొనిన 
సరసు _ డగుసింగభూపాలు డితనివలన _ నొక గ్రంథమేనియు నంకితము 
నడిగియుండమికిం గారణ మేమియై యుండును? కావున నీవార్త విశ్వసనీయము కానిదే. 
అయినను శ్రీనాథునకును సింగభూపాలునకును సమాగమము కలిగినదియు వార 
లొకరియం దొకరు మిగుల గౌరవముంచియుండి రనుటయు విదితంబ, ఎట్లనిన శ్రీనాథుండు 
సింగమనాయని కొలువుకూటంబు దరియం బోవునపు డీలాగు సరస్వతిని 'నుతించెనంు. 


సీ. దీనారటంకాల( దీర్హమాడించితి, దక్షిణాధీశుముత్యాశాలం 
బలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య, వైషధగ్రంథసందర్భమునకుC 
బగులంగొ ట్టించి తుద్భటవివాదప్రొఢ, గౌడడిండిమభట్టు కంచుఢక్కం 
జంద్రశేఖరక్రియాశక్తి రాయలయొద్దం బాదుకొల్పితి సార్వభౌమబిరుద 
మెటుల మెప్పించెదో నన్ను నింకమీంద, రావుసింగమహీపాలు ధీవిశాలు 
నిండుకొలువున నెలకొనియుండి నీవు, సకలసద్ధ్దుణనికురుంబ శారదాంబ. 


ఇట్లు నాయనింగారి సన్నిధిం జేరి శ్రీనాథుడు, 


కం. సర్వజ్ఞ నామధేయము, శర్వున కే రావుసింగ జనపాలునకే 
యుర్విం జెల్లును నితరుని, సర్వజ్ఞుం డనుట కుక్క సామజమనుటే. 


యనియెన(ట. అంత నాభూకాంతుం డొ కసమస్య నొనంగ దాని నిట్లు పూరించెనంట. 


ఉ. తక్కక రావు సింగవసుధాధిపుం డర్జుల కిచ్చుచున్నచో 
దిక్షిపలేనికరుని దధీచిని ఖేచరువేల్పు మ్రాను బెం 
పెక్కిన కామధేనువు శిబీంద్రుల నెన్నెదు 'భట్టదిట్టవై 
కుక్కవొ నక్కవో ఫణివా క్రోతివా పిల్లివా భూతపిల్లివో. 


శ్రీనాధుడు సింగమనాయనిం జూచినపుడు ముదిమివయసున నుండవలయు. 
ఏలయన నీవంశమున నెనిమిదవపురుషాంతరమున నుండిన కుమారవేదగిరినాయండు 
మాచారెడ్డిని గొట్టి యాకాలపు దురాచారపద్ధతిని దల దనతమ్మపడిగల్నో బొదివించెను. 
మాచారెడ్డీ సోదరుం డనవెమారెడ్డి యంతటం బగంబూని యాకుమారవేదగిరి నోడించి 
యతని "తలం దెగనటిీకి దానిం 'దనతమ్మపడిగలో! బొదివించెను. ఆ వేదగిరితమ్ము.డు 
లింగమనాయండు సింగమనాయని పైతరమువాం డా యనవేమారెడ్డిం జంపి యతని 
తలను దనతమ్మపడిగం బొ దిగించినదిగాక సందికంతపోతరాజను “కరారిని సైతము 
a నెను. ఈ కఠారిక్రై శ్రీనాథుండు లింగమనీనిం జేరి. 


సీ. జగనొబ్బగండాంక సంగ్రామనిశ్శంశ, జగతీశరాయవేశ్యాభుజంగ 
యభిలకోటలగొంగ యరిరాజమదభంగ, మేలందుధరణశ మీనజాల 
మూరురాయరగండ మురియురాజులమిండ, యభివృద్ధిమియిచౌహత్తిమల్ల 
ఘనగాయగోవాళ కామినీపాంచాల, బ్రహ్మాయుశశివంశ పరశురామ 
దండిబిరుదులసురతాని గుండెదిగుల, భలిరె యల్లయవేముని పగజిమిండ 


రమణమించిన మేదిని రావుబిరుద, సంగరాటోపమాదయ లింగభూప. 


అనుపద్యమును జదివి దానిని మరల బుచ్చుకొనెను. ఇదియునుంగాక 
పైనుదాహరింపబడిన “నూనూగుమీసాలి యను పద్యమువలన శ్రీనాథుడు 
కాశీఖండమును రచించినపుడు_ “ప్రాఢనిర్భరవయఃపరిపాకము” దాంటియుండెను. ఆ 
కానీఖండ మల్లాడ వీరభద్రారెడ్డి వేంకటగిరి సంస్థానమువారిలో 
దొమ్మిదవపురుషాంతరమునం దున్నలింగమనేని సమకాలికుడు. దీనికి బ్రమాణము. 


ఉ. బల్లరగండలింగవిభుపాదమునందు. బసిండియందె తా 
ఘల్లురుఘల్లుఘల్లురని ఘల్లని మ్రైయంగ భీతి గుండియల్‌ 
రులురురులురులురని ర్సుల్లన నల్లలాడుచుందు రా 
యల్లయరెడ్డివముండును నాతనితమ్ముడు వీరభద్రుండున్‌. 


ఈకవి సింగమనాయనియొద్దకు రాం గతము మృగ్యము. 


పైనుడువుబడిన “సర్వజ్ఞ నామధేయము” అను పద్యమును సింగమనాయని 
కొ లువులో శ్రీనాథుండు చద్‌వి మరలినవెనుక రెడ్డవారతని నిచ్చకాలమారియని 
యాక్షేపించినట్లును దానికతం డాపద్యమున కన్యార్థము కల్పించినట్లును నొక ప్రతీతి బ్రహ్మశ్రీ 
గురజాడ శ్రీరామమూర్తి పంతులవారి కవి 'జివితములందు. గనం "బడుచున్నది. 
"దీనారటంకాల” యను పద్యముం జదివినవారును "సింగభూపాలీయ" 
మనునామాంతరముగల “రసార్లవనుధాకరా' ద్యుద్దుంథకర్తయు రనజ్ఞుడునునగు 
సింగభూపాలునిమహిమ నెజీంగినవారు నీకథ నంతయు నమ్మరు. “సర్వజ్ఞ నామధేయము” 
అని శ్రీనాథుడు పొగడినదే నిజమును సలక్షణమును. 


ఇంక శ్రీనాథుని. బోతనామాత్యు గూర్చి కొన్ని కథలు కలవు. అవి యన్నియు 
బోతనామాత్యుని పారలౌకిక ధర్మంబును శ్రీనాథుని యైహికభోగేచ్చను దెల్పునవి. 


ఇంతటి మహాకవి యయ్యును గొప్పవారియాశ్రయముగలిగియుండియు_ ననేక 
గ్రంథముల రచించి యనేకుల కంకిత మిచ్చి లాభము బొందియుండియు శ్రీనాథుడు 
తనయందలి గొప్పలోప మగు స్త్రీలౌల్యము వలన గాంబోలు నవసానదశయందు మిగుల 
దారిద్ర్యము ననుభవించినట్టు లికింది పద్యములు తెల్పుచున్నయవి. 


సీ, కవిరాజుకంఠంబుం గౌగిలించెనుగదా, పురవీథి నెదురెండం బొగడదండ 
సార్వభౌమునిభుజాస్తంభమెక్కెనుగదా, నగరివాకిటినుండు నల్లగుండు 
ఆంధ్ర నైషధకర్త యంఘ్రియుగ్మంబునం దగిలియుండెనుగదా నిగళ యుగము 
వీరభద్రారెడ్డి విద్వాంసుముం త్రి, వియ్యమందెనుగదా వెదురుగొడియ 
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము, బిలబిలాక్షులు దినిపోయెం దిలలుం బెసలు 
బొడ్డుపల్లెను గొ డేలీ మోసపోతి, నెట్టు చెల్లింతుం డంకంబు లేడునూర్లు. 


సీ. కాశికావిశ్వేశుం గలిసె వీరారెడ్డి, రత్నాంబరంబు లేరాయః డిచ్చు 

గైలాసగిరి బండె మైలారు విభుం డేగి, దినవెచ్చ మేరాజు తీర్చగలండు 

రంభం గూడెం దెనుంగు రాయరాహుత్తుండు, కస్తురి కేరాజుం బ్రస్తుతింతు 

స్వర్గస్థుం డయ్యె విస్సనమంత్రి మజీ హేమ, పాత్రాన్న మెవ్వనిపంక్తి గలదు 
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగెం గలియుగంబున నికనుండం గష్టమనుచు 
నరుగుచున్నాండు శ్రి రుం డమరపురికి, దివిజకవివరుగుండియ ల్లిగ్గురనంగ. 


శ్రీరామాయనమః. 
శ్రీమహా గణాధిపతయేనమః. 
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః 


శ్రీ భిమేశ్వరపురాణము 


ప్రథమాశ్వాసము 
ఆరాధ 


[1]శ్రీస్తనగంధసార పరిషేకసమంచిత సాయకప్రయో 
గాస్తమహాపురత్రయు( డహార్యధనుర్దరు డర్కకోటి దీ 
ప్తిస్తవనీయవిగ్రహు(డు భీమయదేవు(డు దక్షవాటికా 
వాస్తుడు ప్రోచుగావుత ధ్రువంబుగ దేవయయన్న ధీమణిన్‌. ॥1॥ 


ఇష్టదేవతాప్రార్థనము 


ఉ. ఏనికమోముతా ల్పెలుకనెక్కినరావుతురాజు సౌరసే 
సానియనుంగుంబెద్దన వినాయకదేవుండు కర్లతాళరుం 
రూనిలతాడనంబున నిరంతరమున్‌ బ్రబ[*]లాంతరాయసం 
తానమహాఘనాఘనకదంబములన్‌ విదళించుం గావుతన్‌. ॥2॥ 


ఉ. [3]బాలిక మోము మత్తవనబర్దికిశోరకలాస్యలీలం బై 
వాలిచి పచ్చకప్పురపువాసనతోడి ముఖారవిందతాం 
బూలపుమోవి మోవిపయి మోపుచు రాధకు నిచ్చు ధూర్తగో 
పాలుండు ప్రోచు(గావుత మపారకృపామతి మంత్రియన్ననిన్‌. ॥3॥ 


సీ, రాజీవభవుని గారాపుంబట్టపవు దేవి, యంచ[4]బాబా నెక్కు నలరుంబోణి 
పసిండికిన్నెరవీణం బలికించు నెలనాగ, పదునాల్లువిద్యల పట్టుగొమ్మ 
(5]యీరేడుభువనంబు లేలుసంపదచేడె, మొలకచందురుందాల్పుముద్దరాలు 
వెలిచాయకొదమరాచిలుకనెచ్చెలికత్తె, ప్రణవపీరిక నుండుపద్మగంధి 


తే. మందరాచలకందరమథ్యమాన, తారలకా న 
[6]లలితసాహి త్యసౌహిత్యలక్ష్మి నొసంగు, వరదయై మాకు 17]వినతగీర్వాణి వాణి. ॥ 
4|| 


పురాతనకవీంద్రగుణకీర్తనము 


శా. శ్లోకంబుల్‌ శతకోటి గాండములుగా సూత్రించి రామాయణం 
కైకాక్షర మెల్లపాపముల మాయింపంగి నిర్మించి [8]సు 
శ్లోకుండైన పురాణసంయమివరున్‌ జూతు న్మనోవీథి వా 


ల్మీకిన్‌ బ్రహ్మప [9 ]దావతీర్లకవితాలిలావతీవల్లభున్‌. |॥|5॥ 


మ. తలంతున్‌ భారతసంహితాధ్యయన విద్యానిర్మితిప్రక్రియా 
నలినప్రోద్భవునిన్‌ [10]గళిందతనయాంతర్వేది పుణ్యస్థలీ 
పులినాభోగకృతావతారు నపరాంభోజాక్షు న్షణని 
ర్మలసాహిత్యకళాసమృద్ధికయి పారాశర్యమౌనీశ్వరున్‌. |6॥ 


ot ప్రణుతింతు రసభావభాననామహనీయ, కవితాసముల్లాసుం గాళిదాసు 
గణుతింతు నిరవద్యగద్యపద్యనిబంధ, [11]3పరితోషితస్థాణు భట్టబాణు 
భజియింతు సాహిత్యపదవీమహారాజ్య, భద్రాసనాసీను? బ్రవరసేను 
వర్ణింతు నంభోధి[12|ార్వీచిగంభీర తాసారవాక్సముత్కర్లు హర్షు 
తే. భాస శివభద్ర సౌమిల్ల భల్లులకును, మాఘ భారవి బిల్లణ మల్హణులకు 
భట్టి చిత్తవకవి దండి పండితులకు, గీలుకొలుపుదు నొసలిపైం గేలుదోయి. ॥7॥ 


క. నెట్టుకొని కొలుతు నన్నయ, భట్టోపాధ్యాయసార్వభౌమునిం గవితా 
పట్టాభిషిక్తు భారత, ఘట్టోల్లంఘనపటిష్టగాఢప్రతిభున్‌. ॥8॥ 


ఉ. పంచమవేదమై పరంగు భారతసంహిత నాంధ్రభాషం గా 
వించెం బదేను పర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వం డ 
క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని 
ర్వంచితకీర్తివైభవవిరాజికిం దిక్కన సోమయాజికిన్‌. |॥9॥ 


మ. ప వారిధితటీకాల్పట్టనాధీశ్వరున్‌ 
ఘనునిన బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్‌ 
[13]వినమత్కాకతి సార్వభౌముం గవితావిద్యాధరుం గొల్లు మా 
యనుంగుందాతం బ్రదాత శ్రీకమలనాభామాత్యచూడామణిన్‌. ॥10|॥ 


మ. [1] హరచూడాహరి ణాంకవక్రతయు( గాలాంతస్సురచ్చండికా 
పరుషోద్దాఢపయోధరస్సుటతటీపర్యంతకారిన్యమున్‌ 
సరసత్వంబును సంభవించె ననగా సత్కావ్యముల్‌ దిక్కులం 
జరణాలంబు నటించుచుండు( గవిరాజిగేహరంగంబులన్‌. |॥11॥ 


కుకవి నిరాకరణము 


చ. వెన వనుధాస్థలంబున( గవీంద్రులు గొందటు [15]శేముష్నీమష్నీ 
రసము మనఃకటాహకుహరంబుల నించి కలంచి జిహ్వికా 
కిసలయతూలికం గొని లిఖంతురు కబ్బము లెన్నంగా మహా 
న్యసనముతో నిజాననవియత్తల[16]త్రాళపలాశరఖలన్‌. ॥12॥ 


తే. బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు, శాంతి[17]నిప్పచ్చరంబు మచ్చరము ఘనము 
కూపమండూకములుంబోలె. గొంచె మెలిగి, _ [18])పండితంమన్యులైన 
[19]వైతండికులకు. |॥13॥ 


తే. నికటమున నుండి శ్రుతిపుటనిష్టురముగ, నడరికాకులు బిట్టు పెద్దజచినప్పు 
డుడిగి రాయంచ యూరక యుంట లెస్స, సైంపరాకున్న నెందేని. జనుట యొప్పు. ॥ 


14|| 


తే. ప్రొఢిం బరికింప సంస్కృతభాష యండ్రు, పలుకు[20]నుడికారమున నాంధ్రభాష 
యందు 
రెవ్వ రేమన్న నండ్రుగాకేలకొటి(త, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష. ॥15॥ 


వ. అని యిష్టదేవతాప్రార్థనంబును బురాతనకవీంద్రగుణకీర్తనంబును 
గుకవినిరాకరణంబునుం జేసి యాత్మగతంబున. ॥16॥ 


తే. నవమరుత్తుచరిత్రంబు నైషధంబు, 
సప్తశతి పండితారాధ్యచరిత మనంగం 
గావ్యములు పెక్కు చెప్పియు. గాంక్ష చనక 
వెండియును గావ్య మొకటిం గావింపందలంచి. ||17॥ 


వ. ఉన్నంత. ॥18॥ 


ఉపోదాతము 
యె 


ఏమంత్రి కులదైవ మిందుశేఖరుండు ద, క్షారామ భీమేశుం డఖిలకర్త 

యేమంత్రి యేలిక యిక్ష్వాకుమాంధాతృ, రామనన్నిభుండైన వేమనృపతి 

యేమంత్రి సితకీర్తి యేసువారాసుల, కడకొండ యవులచీ(కటికి గంగ 

యేమం శ్రీ సౌభాగ్య మిగురు(గైదునజోదు, లాలిత్యలీలకు మేలుబంతి 

తే. యతడు కర్ణాట లాట బోటాంగ వంగ, కురు కుకురు కుంతలావంతి ఘమూర్ణరాది 
నృపసభాస్థానబుధవర్ణ్లనీయసుగుణ, మండనుండు బెండపూండన్న మంత్రివరుండు. ॥ 
19|| 


ర్‌ 


వ. ఒక్కనాండు. ॥20॥ 


ర్‌ 


భాట్టప్రభాకరప్రస్థానసంవేద్యు, లుద్దండపండితు లొక్కవంక 
ఫణిపభాషితభావ్యఫక్కికాభావజ్ఞు, లుత్తమప్రాగల్భ్యు లొక్కవంక౦ 
గణభుజ్మతగ్రంథగాఢార్థవిదులు [21]బా, హుశ్రుత్యసంపన్ను లొక్కవంక 
వేదాంతవాసనావిశ్రాతహృదయజ్ఞు, లుపనిషత్తత్త్వజ్ఞు లొక్క నంక 

తే. నుభయభాషాకవీశ్వరు లొక్కవంక, వేశ్య లకవంక నొకవంక వీరభటులు 

బలసి కొలువంగం గొలువుండి పిలువంబంపె, బండపూండన్నమంత్రీశ్వరుండు నన్ను. ॥ 
21|| 


గీ. ఇట్లు పిల్పించి సమ్మాన మెసక మెసంగ, సముచితాసనమున నుంచి చతురలీల 
నానతిచ్చెను రాయవెశ్యాభుజంగు, మంత్రి గంభీరధీరసంభాషణముల. ॥22॥ 


ర్‌ 


. వినిపించినాండవు వేమభూపాలున, కఖలపురాణవిద్యాగమములు 

కల్పించినాండవు గాఢపాకంబైన, హర్షనైషధకావ్య మాంధ్రభాష 

భాషీంచినాడవు బహుదేశబుధులతో, విద్యాపరీక్షణ వేళలందు 

వెదచల్లినాండవు విశదకీర్తిస్ఫూర్తి, కర్పూరములు దిశాంగణములందు( 

తే. బాకనాటింటివాండవు బాంధవుండవు, కమలనాభుని మనుమండ వమలమతివి 
నాకు గృప సేయు మొక ప్రబంధంబు నీవు, కలితగుణగణ్య శ్రీనాథకవివరేణ్య. ॥23॥ 


తే. సప్తసంతానములు నాకు సంభవించె, నొకప్రబంధంబు వెలితిగా సుకృతగరిమ 
నావెలితి మాన నాపేర నంకితముగ, శివపురాణంబు తెనుంగుగాం జేయు మొకటి. ॥ 
24|| 


వ. అదియును. ॥|25॥ 


క. బంధుర సపాదలక్ష, గ్రంథంబై యైదుపదులు ఖండంబులతో 
సంధిల్లును స్కాందం బన, సింధువునకుం గొ! ల లమరిచినచందమునన్‌. ||26|| 


మ. అరవిందాప్తకృతప్రతిష్టుండగు దక్షారామభీమేశ్వరే 
శ్వరు మాహాత్మ్యముతోడం గూడి భువనశ్చాఘాస్పదంబై యభం 
గురమై స్కాందపురాణసారమగు శ్రీగోదావరీఖండమున్‌ 
బరిపాటిన్‌ రచియింపు మంధ్రజగతీభాషాప్రబంధంబుగన్‌. |॥27॥ 


వ. అని పలికి సబహుమానంబుగాం గర్పూరతాంబూలజాంబూనదాంబరాభరణంబు 
లొసంగి వీడుకొలిపిన. ॥28॥ 


సీ. ధారాసురత్రాణధాటీనమారంభ, గర్వపాథోరాశికలశజులకు 
సప్త్రమాడియరాజరూడియక్షాపాల, వందితశ్రీపాదశివనరుహులకు 
సింహాద్రిపర్యంతసీ మాంధ్రమేదినీ, మండలీపాలనాఖండలులకు 
హరిదంతదంతిదంతావళీలిఖ్యమా, నానేకజయశాననాక్షరులకు 
తే. వీరభద్రేశ వేమ పృథ్వీధవులకు ననుంగుమంత్రి మహాప్రధానాగ్రగణ్యు 
బెండపూండన్న జగనొబ్బగండబిరుద, సచివదేవేంద్రుం గృతి కధీశ్వరునిం జేసి. ॥|29॥ 


వ. సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితంబు లనుపంచలక్షణంబులతోడం గూడి 
సపాదలక్షగ్రంథ సంఖ్యాసమన్వితంబై పంచాశళ్దండమండితంబై 
బహుసంహితాసమాకర్లంబై యొప్పు శ్రీమహాస్కాందంబను నాదిపురాణంబునందు 
గోదావరీఖండంబు శ్రిమద్దక్షారామభీ మేశ్వరమాహాత్మ్యసంయుతంబగుటం జేసి 
భీమేశ్వరపురాణం బనంబరంగు; నది యాంధ్రభాషాప్రబంధంబుగం జెప్పందొడంగితి; 
నమ్మహాప్రారంభంబునకు మంగళాలంకారంబుగా నమ్మహామంత్రిశ్వరునేలిన 
వీరభద్రేశ్వర వేమభూపాలుర వంశావతారం బభివర్లించెద. ॥30॥ 


వేమభూపాలుని వంశావతారవర్ణనము 


ఉడ్‌. కైటభదైత్యవైరి పదకంజమునం దుదయంబు నొదె మీ 
న్నేటికి భూతధాత్రికిని నెంతయు నచ్చిన తోడంబుట్టువై 
హాటకగర్భముఖ్యనిఖిలామరమౌలి మహామణిప్రభా 
పాటలవర్ణ్లమైన యొకపావనవర్ణ ముదీర్ణ్లసంపదన్‌. 31|| 


వ. అప్పుణ్యవంశంబు కంసాసురధ్వంసిచరణపల్లవంబు దనకు బుట్టినిల్లుగావునం 
గారణ గుణసంక్రమంబునంబోలె. జామరతోమరచ్చత్రధనుఃఖడ్డాది చిహ్నోపశోధితంబై, 
చదలేటినీటివలని సోదరీయస్నేహలబ్ధంబులుంబోని పావనత్వ శుచిత్వ గాంభీర్య 
మాధుర్యంబులు చరితమనస్స్వభావవచనంబుల ధరియించి సైదోడుం బొదివి 
విశ్వవిశ్వంభరాక్రీడనంబు దనకు విదిర్చిన పరమక్షాంతి యంతరంగంబున సంతరించి 
నిఖిలప్రపంచంబునకు నాధారంబై ప్రవర్తిల్లై అందు బద్మనాయకులన 
వెలమలనంగమ్మలనసరిసర్లననంటర్లన బహుప్రకారశాఖోపశాఖాభిన్నంబులైన 


మార్గంబులం  ద్రిమార్గగంగాప్రవాహంబులుంబోలె గోత్రంబు  లెన్నియేనియు 
జగత్సవిత్రంబులై ప్రవహించుచుండం గల్పంబు లతిక్రమించి మన్వంతరంబులు జరిగి 
యుగంబులు సరికడచి వత్సరంబులు చని కాలచక్రంబు లతిక్రమించుచుండం 
జతుర్ధకులమౌళిమండనంబై  కిర్తివిహారఘంటాపథంబైన పంటమహాన్వయంబు 
బాకనాటిదేశంబున భద్రపీఠంబు నధివసించి సింహవిక్రమనగరదువ్వూరు గండవరాది 
పట్టనంబులు నిజనివాసంబులుగా భ్రూలతాదష్టాష్టాదశద్వీపాంతరాళులగు భూపాల 
గ్రామణులన్‌ ద్రిలింగభూమండలాఖండలులను బోలయవే మాన్నపో 


తాన్నవేమకుమారగిరిశ్వరాదులం బూజ్యసామ్రాజ్యపిఠస్థ్టులంగాంచె. 
తత్సంబంధబాంధవంబున వసుంధరాభారధౌరంధర్యంబునం 
గంధసింధురఘటాకూటకపటకిటికచ్చపావతారనారాయణ భుజంగ భూధరంబులకుం 
దోడుజోడై రాయగురుపరమేశ్వర సాధుజనవిధేయ ఖోడెరాయ 
సకలకళాధామాదిబిరుదభాస్వరుండై భీమయగురువరేణ్య 


పుణ్యకారుణ్యకటాక్షవీక్షాలబ్ధ సుస్థిరెశ్వర్యధుర్యుండై విజయధాటీసమాటీకనంబు 
దిశలల్లాడ నల్లాడభూవల్లభుండు రాజమహాంద్రంబు రాజధానిగా సింహాద్రిపర్యంతం 
బుత్కళకళింగయవనకర్ణాటలాటాంతర్దీపంబైన ప్రతాపంబున దిలీప నల నహుష 
నాభాగ భరత భగీరథ మాంధాతృ ధుంధుమార పూరు పురూరవఃప్రభావుండై 
విశ్వవిశ్వంభరాభువనమండలంబు. బరిపాలించెం. దదనంతరంబ. ॥32॥ 


గీ. రాజరఘురాము లల్లాడ రమణసుతులు, ధాత్రిం బాలింతు రాచంద్రతారకముగ 
వేమభూవల్లభుండును వీరవిభుండు, నన్నదమ్ములు హరియును హరుండుంబోలె. | 
33|| 


ఉ. తమ్ముని వీరభద్రవసుధాధిపు విక్రమవీరభద్రుని 

న్సమ్మదలీల రాజ్యభరణస్థితి బట్టముంగట్టి బాహుద 

ర్పమున వేమభూవరుండు వ్రాసి జగద్విజయప్రశస్తివ 
ర్లమ్ములు దిగ్గురంధరసురద్విపకుంభవిషాణమండలిన్‌. 34|| 


సీ. పాతాళభువనాధిపతికి శేష్తాహికిం బ్రియలతో మసకానం బెనంగంగలిగె 
దిక్సింధురములకు దివ్యవాహినిలోనం దేంటి రాయిడి మానం దేలనొదవె 
నుర్విధరములకు నుదధిలో గాంవున్న , కొలముసాములయిండ్లం గుడువనబ్బెం 
గుహనాకిటికిలక్ష్మికుచకుంభములమీంది, కుంకుమంబున నుసుల్‌ కొనంగంగూడె 

తే. రాయవేశ్యాభుజంగవీరప్రతాప, భాసి యల్లాడవిభువీరభద్రనృపతి 
సర్వసర్వంసహాచక్రసర్వభరము, పృధుభుజాపీఠమున సంభరించుటయును. |॥|35॥ 


క, ఏరీ ధరణిపు లల్లయ, వీరక్షాపతికి సాటి వితరణగరిమన్‌ 
ధారాధరధారాధర, ధారాధరవాహదానధారానిధికిన్‌. |36॥| 


మహాస్రగ్ధర. ఫణిరాజస్తబ్ధరోమ ప్రకటకమఠరాట్పర్వతశ్రేణిదిగ్వా 
రణదేరంధర్యధారారభటిస మధికప్రాఢ బాహాప్రతాప 

ప్రణత ప్రత్య వృధీనతిమకుటనుణిభాసమానాంస్లైపిరున్‌ 
బ్రణుతింతున్‌ వీరభద్రుం బ్రతిభటధరణీపాలకాలాగ్నిరుద్రున్‌. ॥37॥ 


[22] పండువాసురతాణి పావడం బిచ్చిన, భద్రేభములు వీధి. బాలె ముండు 
నొడ్జె ధాత్రీనాథుం [23]డుపద పుత్తెంచిన, బింబారుణో షి [24]సంబెళవహించుం 
గర్లాటభూపతి కానుక యనిచిన, ముక్తాతపత్రంబు మ్రల మెటియు 


యవనాధిపతి [25]యుపాయనముగా నొసంగిన, పాగాహయంబులు వాగెవచ్చు 
తే. దూరమంతంత బారుహ దొతిమన్నె, సప్తమాడియరాజన్యసమితి మ్రొక్కు 
రాయవేశ్యాభుజంగసంగ్రామపార్థ, గాయగోవాళవేమనక్షాధవునకు. ॥38॥ 


శా. దేవబ్రాహణభక్తివర్గిశధరిత్రాచక్రసామ్రాజ్యల 
క్ష్మీవాస్తోప్పతి నంస్తుతింపంగందగున్‌ శ్రీవేమప్పడ్వీశ్వరున్‌ 
లౌవణ్యాపరమత్స్యలాంఛనుని నాలంకాపురీశంకర 
గ్రావాభ్యంతరకూలముద్వహయశఃకల్లోలి నీవల్లభున్‌. ॥39 ॥ 


క. కాంచీ శ్రీగిరి కాశీ, పంచారామాది దేవభవనంబుల వ్రా 
యించెను వేమక్ష్మాపతి, యంచితభూదానశాసనాక్షరపంక్టుల్‌. |40॥ 


సీ. ధరియింపనేర్చిరి దర్భ వెట్టెడు వ్రేళ్ల, లీలమాణిక్యాంగుళీయకములు 
కల్పింపనేర్చిరి గంగమట్టియమిందం, గస్తూరికాపుండ్రకములు నొసల 
సవరింపనేర్చిరి జన్నిదంబులమ్రోలం దారహారములు ముత్యాలసరులు 
చేర్చంగనేర్చిరి శిఖల నెన్నడుములం గమ్మనికొత్తచెంగల్వవిరులు 
తే. ధామముల వెండియును బై(డి దడశుడంగ, బ్రాహణోత్తములగ్రహారములలోన 
వేమభూపాలు6 డనుజన్మువీరభద్రు, ధాత్రి యేలింప గౌతమీతటమునందు. ॥41॥ 


తే. ధర్మశాసనఘనశిలాస్తంభ మెత్త, శ్రీముకుందోద్భవస్వామి శివునిమ్రోల 
వీరభద్రేశు. డాచంద్రతారకముగ, నగ్రహారాళి నఖిలమాన్యంబు లొసంగి. |42॥ 


సీ. కమలాచలాగ్రమార్కండేయనశివశిర, శృశిచంద్రికాధెతసౌధవీథి 
గోదావరీపుణ్యకూలంకషాజల, స్ఫారితక్రిరుద్రపాదయుగలి 
బలవదభ్యున్నతప్రాకాగపరివేశ, గండూషితాజాండమండలంబు 
గంధదంతావళగ్రైవేయఘంటికా, ఠంకారముఖరఘంటాపథంబు 

తే. రాజబింబాననానూత్నరత్నపేటి, వీరరాహుత్తసుభటకంఠీరవాద్రి 
వేమభూపాలరాజ్యాభివృద్ధికరము, సాంద్రవిభవంబు రాజమహేంద్రవరము. ॥43॥ 


తే. వీరభద్రేశ వేమప్పథ్విధవులకు, మంత్రియగు బెండపూండన్న మంత్రివరుని 
విమలవంశావతారంబు విస్తరింతు, నభ్యుద హేతువుగ( బ్రబంధాదియందు. ||44॥| 


కృతినాయక వంశావతారవర్ణనము 


సీ. ఆకాశలక్ష్మికి నవతంసకంబైన, మునిమండలములోని మొదలి చుక్క 
యజఖణకాల బ్రహాండ మప్పగించిన యట్టి, చిన్నివేల్పులరాజు. గన్నతండ్రి 
యాదికల్పంబునాం డఖిలప్రపంచంబు, , సృజియించు బ్రహ్మకుం జెయిదోడు 
పరశురామునిచేతం బాథోధిమేఖలా, భరము దానము, గొన్న బ్రాహ్మణుండు 
తే. పేరుదక్షప్రజాపతి పెండ్లికొడుకు 
కశ్యపబ్రహ్మ ని నిజవంశకర్తగాంగ 
వెలసెను భయాన్వయంబులు వృద్ధిబొంద 
వ్రాలు.బ్రాలునుగలమంత్రి పోలమంత్రి. 45|| 


క. సాటి చదతేటినీటికి, హాటకగర్శునివధూటి కమరద్రువనీ 
వాటికి [26]మధుకైటభరిపు, వీటికి శ్రీపోలమంత్రి విశదయశంబుల్‌. ॥46॥ 


క. ఆమంత్రికి నుదయించిరి, శ్రీమంతులు కార్యఖడ్గజ్రితవైరిమహా 
సామంతులు శ్రీయల్లా, డామాత్యగ్రామణియును నన్నవిభుండున్‌. ॥47॥ 


క. అల్లాడవిభుండు రిపుహృ, గృల్లాడంబరుండు నాండు భామలమనసుల్‌ 
గొల్లాడంగ మదనుండు దిశ, లల్లాడంగం జేయుం దద్భుజాటోపంబుల్‌. |48॥ 


సీ. కాకతిక్షాపాలగంధదంతానళ, ధ్వజినిమహాధురంధరుం డనంగ 
నవలక్షకోదండనాథరాజ్యాంభోధి, సంపూర్ణపూర్ణిమాచంద్రు డనంగ 
నంధ్రభూమండలాధ్యక్షసింహాసన, సంప్రలేష్టాపనాచార్యు. డనంగ 
వీరరుద్రాశేషవిశ్వంభరాధీశ, పృథులదక్షిణభుజాపీఠ మనంగ 
తే. యవనసంహారవిలయకాలాగ్నియనంగ, ధాటివిఘటితకుమ్మలోద్యానుం డనంగ 
విశ్వలోకప్రశస్తుండై వినుతి కెక్కె, నతులబలసీరి పోలయ యన్నశౌరి. |49 | 


చ. కొలనుం బ్రతాపరుద్రనృపకుంజరుచేత నరేంద్రసారణీ 
సలిలవివర్థమానబహుసస్యసమాకుల మగ్రహారమై 
వెలయ విభాకరగ్రహణవేళం దగంగం బరిగ్రహించి బం 
ధుల భరియించె నన్నవిభుతో సరియెట్లు ప్రధాను లెవ్వరున్‌. |50॥ 


శా, నయ య్యకు యావదర్థపదగర్హానర్హగంభీరవాక్‌ 
శయ్య [27]న్లటభవైరిశయ్యకు ఘనుల్‌ షాడ్డుణ్యవిద్యానిధుల్‌ 
[28]త్రయ్యంతజ్ఞ్జులు దేవధీమణియునున్‌ దల్లప్రభుండున్‌ సుతుల్‌ 
వియ్యం బందు దదియకీర్తులు దిశావేదండతుండాళితోన్‌. ॥51॥ 


శా. లక్ష్మీదేవి బయోరుహేక్షణునిం బోల్పం బాత్రులై యొప్పు శ్రీ 
లక్షి టిపికి నన్నమంత్రికి సుతుల్‌ లావణ్యసంపన్నిధుల్‌ 
లక్ష్మీవంతులు దేవమంత్రియును దల్లప్పప్రధానుండు స 
ర్వక్షాధీశసభాంతరస్తుతనయప్రాగల్భ్యవాచస్పతుల్‌. ॥52|॥ 


క. పన్నీట గంధజలమున, నన్నయతల్లప్రధానుం డభిషేకింపన్‌ 
గన్నప పుక్కిటినీటను, గన్న యరోచీకము వాయుం గజికంఠునకున్‌. ॥53॥ 


సీ. ముక్కంటిదరహాసమున కనుప్రాసంబు, మిన్నేటినీటికి మిక్కుటంబు 
శారచజ్యోత్స్నాప్రసాదంబునకు [29]విప్ప, నలువశుద్ధాంతంబున కనుభాష 
కల్చకారామరఖకుం బ్రతిచ్చందంబు, [30 త్రిదశేంద్రుకరటి కామ్రేడితంబు 
పుండరీకారణ్యమునకు నధ్యాహార, మమృతాంబునిధి కభిధాంతరంబు 
తే. గంధసారతుషార[?1] పాణింధమంబు, దానవిద్యావిలాస విద్యాధరుండు 
మంత్రి యన్నయదేవయ్య మహితయశము, నిఖలదికటమంతయు నిండియుండె. | 
54|| 


మహాస్రగ్గర. వియదాశాభూతధాత్రీవిహృతికలననిర్విఘ్నసంభారనిఘ్నా 
వ్యయకీర్తిస్ఫూర్తి ము ద్రాహసి తశశికిరీటాట్టహాస స్వయంభూ 
దయితామందారచంద్రాతపసురతటినీతారనీహారుతో న 
న్నయదేవామాత్యుతోడన్‌ హరిహర సరియే యన్యభూపాలమంత్రుల్‌. ॥55॥ 


ఉ. ధీరుడు దేవమంత్రి నయధీగుణనిర్దిత దేవమంత్రి శ్రీ 
వీరయదేవవల్యధిపవిశ్వవిభుప్రియపుత్రి రామమాం 


బారమణీమణిన్‌ భువనపావనవర్తనం బెండ్లియాడె నం 
భోరుహనేత్రుం డంబునిధిపుత్రికం బెండిలి యాడుకైవడిన్‌. |56॥ 


స్స జగదేకసంస్తుత్యసౌభాగ్యసంపద, రతిదేవిం బోలు నీరాజవదన 
పరమపాతివ్రత్యభాగ్యగౌ రవమున, భూపుత్రి బోలు నీపువ్వుంబో ణి 
యక్షిణమహిమంగల్యాణవైభవమునం బార్వతిం బోలు నీపద్మగంధి 
మృదుగభీరప్రాఢమి తభాషణంబుల, భారతిం బోలు నీపరమసాధ్వి 
తే. యనుచు బంధులు వినుతింప నవని మించె, నధికశుభగాత్రి విశ్వనాయకుని పుత్రి 
యన్నవిభుదేవమంత్రి యర్ధాంగలక్ష్మి రమ్యసద్దుణనికురుబ రామమాంబ. ॥57॥ 


తే. సింధుకరికాళ భల్లాణసేనయాది, పరమమాహేశ్వరాచారపరులసరణి 
నన్నవిభుదేవయామాత్యు నెన్నవచ్చుం బార్వతీవల్లభునిమీంది భక్తిగరిమ. ॥58॥ 


శా. ఆరామాంబకు దేవమంత్రికిని దక్షారామభీమేశ్వర 
స్ఫారాపారకృపాగుణోదయమునం వ రాత్మోద్భవుల్‌ 
ధీరో దాత్తుండు లింగమంత్రివిభుండున్‌ ఎశాలి తల్లన్నయున్‌ 
బారావారగభీముం డన్నధరణీపాలుండు లక్ష్మీనిధుల్‌. ॥59॥ 


ఉ. సంగరసవ్యసాచికిం బ్రశస్తవితీర్ణిదధీచికి న్మహా 
మంగళచారుమూర్తికి సమంచితనిర్మలధర్మమూర్తికిన్‌ 
లింగనమంత్రికిన్‌ విశదనీతిధురావిబుధేంద్రమంత్రి కు 
త్తుంగతరప్రతాపగుణధూర్ణటి కెవ్వరుసాటి ధారణిన్‌. ॥60॥ 


సీ. ఖండశర్కర జున్ను కండచక్కెరలు దో, సెలు వడ ల్సేవెపాసెములతోడం 
గమ్మంగాం గాంచిన కణీయాలనెతిత్కో గమనీయపంచభక్ష్యములతోడ 
సంబారములతోడి శాకపాకముతోడం బక్వమైన పెసరపప్పుతోడం 
దేనియధారతో బానకంబులతోడ, [32 ]శిఖరషాడబరసశ్రేణితోడ 
తే. నచ్చలవణాదికముతోడ నమృతఖండ, పాండరంబైన దధితోడ బ్రాహ్మణులకు 
భోజనము వెట్టు ద్వాదశీపుణ్యవేళ , లింగమంత్రి నవీనరుక్మాంగదుండు. ॥ 61॥ 


క. ప్రతిఘటియింపంగవచ్చునె, ప్రతిభటులకు ననమసమరఫల్దునుతోడన్‌ 
శతకోటిదృఢకఠార, క్షతశాత్రవుతోడ లింగసచివునితోడన్‌. ॥62॥ 


సః రూడేశవనసప్తమాడెబారుహదొతి, వంతునాదిక్షితీశ్వరుల గెలిచి 
యొడ్డాదిమత్స్యవంశోదయార్జునుచేతం బల్లవాధిపుచేతం [33]బలచమంది 
దండకారుణ్యమధ్యపుళిందరాజరం, భాహివంశజాలకు నభయ మొనంగి 
భానుమత్కుల వీరభద్రాన్నదేవేంద్ర, గర్వసంరంభంబు. గట్టిపెట్టి 
తే. యవనకర్ణాటకటకభూధవులతోడ, బలిమి వాటించి యేలించె( దెలుంగుభూమిం 
దననిజస్వామి నల్లాడధరణినాధు, బళిరె యరియేటిలింగన ప్రభువరుండు. ॥63॥ 


క. దేవబ్రాహ్మణభూములు, భూవరునకుం జెప్పి ధారవోయించె భళీ 
దేనయలింగన ప్రియసం, భావననిరుపాధి సర్వమాన్యంబులుగన్‌. |64॥ 


చ. అవుర! ప్రతాపవేమ వసుధాధిపుచే నృపపట్టభద్రుచే 
భువనమనోహరంబయిన బోడసకుర్తి మహాస్థలంబునన్‌ 
దివిరి పరిగ్రహించె మన దేవయలింగయమంత్రియన్న చో 


డవరమహాగ్రహారము( గడంకం గవిద్విజబంధురక్షకై. | 65 ॥ 


సీ. [3%]వాహ్యాళిభూమి వేవంతనైషధు లట్లు, హయరత్నముల నెక్కి యాడనేర్చుం 
గవిబుధశ్రేణికి. జెవులు పండువులుగా, నాస్థానమున మాటలాడనేర్చు 
శక్తిత్రయంబునం జతురుపాయంబుల, షాడ్డుణ్యముల బుద్ధి జరువనేర్చు( 
గైసేసీ ప్రత్యక్షకందర్పమూర్తియై, నిర్వికారంబున నిలువనేర్చు 
తె. నిష్టురాటోపవిస్ఫూర్తిన్భహరి కరణి, నతికలోరకుఠారధారాంచలమున 
వైరివక్షన్థలము వ్రచ్చి వైవనర్చు సంగరార్జును( డరియేటి లింగవిభుండు. |॥66॥ 


a 


ఆ. లింగమంత్రిభామ గంగాంబికాదేవి, గనియె సుతుల నర్ధికల్చ్పతరుల 
భవ్యరూప పపంచబాణావతారుల, మంత్రిమంత్రి దేవమంత్రివరుల. ॥67॥ 


తే. కశ్యపాన్వయపాథోధికల్పశాఖి, సర్వగుణరత్నరోహణక్ష్మాధరేంద్ర 
మభ్యుదయమందుమంత్రిలింగయ్యసుతుండు, మదనగోపాలసన్నిభమంత్రిమూర్తి. ॥ 
68॥ 


ఉ. చంచలలోచనాకుసుమచాపుండు దానకళాదధీచి యా 
శాంచలవారణేంద్రదశనాంకురన్నిలకీర్తివైెభవా 
భ్యంచితసర్వలో కు. డనపాయరమానిభవప్రపంచరా 
త్రించరశాత్రవుండు మనదేవయతల్లన మంత్రిమాత్రుండే. ॥69॥ 


క. వసుధామండలమున, నేవారును సరియె రూపహేలానుకృత 
శ్రీవత్సలాంఛనునకును, దేవయతల్లనికి మంత్రి దేవేంద్రునకున్‌. ॥70॥ 


క. [35]నాళీకభవవధూస్తన, పాళీకహ్లారరమ్యపరిమళలహరి 
శాలీనతావిధాయివ, "చోలీలలు తల్లనార్థిసురభికి నమరున్‌. ||71॥ 


తే. తదనుసంభవుం డఖిలవిద్యావిరించి, యర్ధ్థిజనకామధుగ్దేను వన్నమంత్రి 
క్రీడ సల్పును వాని సత్కీర్తికాంత, సప్తలోకమీహోత్సవసౌదీవీధి. ॥72॥ 


మ. అరబీభాష తురుష్కభాష గజకర్ణాటాంధ్రగాంధారఘూ 
ర్భరభాషల్‌ మళయాళభాష శకభాషా సింధుసౌవీరబ 
ర్పగభాషల్‌ కరహాటభాష మజీయుం భాషానిశేషంబు ల 
చ్చెరువై వచ్చు నరేటియన్ననికి గోష్టీసంప్రయోగంబులన్‌. ॥73॥ 


ఉ. అన్నయమంత్రి శేఖరు. డహమ్మదుసే నువదాన్యభూమిభ్ళృ 
త్సన్నిధికి న్మది నృముచితంబుగ వేమ మహీసురెంద్రరా 
జ్యోన్నతి సంతతాభ్యుదయ, మొందంగం బారసిభాష వ్రాసినం 
ప యమరు గాకితమందలి వర్ణపద్ధతుల్‌. 74|| 


సీ. రాజమహేంద్ర దుర్గమున గావించె శ్రీ, వీరభద్రునకుం బ్రాకారరేఖ 

నిలిపె మార్కండేయనీలకంఠునిమ్రోల, రామేశుం దమతల్లినామకముగ 
సంగమేశ్వరదివ్యశంభులింగమునకుం గల్పించెం గళ్యాణగర్భగ్భృహము 
దక్షవాటికయందు. దరుణేందుమౌలికి, మొగలివాకిటధామమును రచించెం 

తే. బ్రాగ్గిశావప్రగోపురప్రాంగణమున, సప్తమునిసింధుసోపానసరణికెలన( 

దీర్చె' భవనంబు భీమయదేవునగర, మంత్రి దేవయ యన్నయామాత్యవరుండు. ॥75॥ 


ఉ. భావన సంతసిల్లంగ బ్రవిభావనజాఫుని విద్విషత్సరీ 
భావనవీనశౌరిం బ్రవిభావనుని న్నిఖిలక్షమాజనుల్‌ 
దీనన లిచ్చి యెప్పుడు సుధీవనరాశి నుతింతు రుత్తముల్‌ 
దేవనమంత్రీయన్న విభు[3]దేవనదీవనపావనాన్వయున్‌. ॥76॥ 


క. సిరియేలికయగువరకే, సరి యేమో కాని గర్వసంరంభము మై 
సరి యేపొనరంగ వితరులు, సరియే యరియెటియన్న సచివాగ్రణికిన్‌. ||77॥ 


శా, కాంచీకంకణతారహారకటకగ్రైవేయభూపషావళుల్‌ 
లంచంబిత్తురు దూతికాతతికి లీలన్‌ బెండపూడన్ననిన్‌ 
బంచాస్తోపముం దారతార కవయన్‌ బ్రార్జించి లోలోపలన్‌ 
బంచారొమములందు. బల్లెలం బురిం ౦ బ్రేఢేందుబింబాననల్‌. ||78|| 


తే. తారగిరిమందరముల బృందారకాది, తారకారాజవదనలు తారుతార 
తారధారాశ్రుతిస్వరో దారలలం బాడుదురు బెండపూండన్న భవ్యకీర్తి. ||79॥| 


సీ. కలకంఠములఛాయం గల కంఠకోణంబు, నాగకుండలముల నాగరికత. 
[37]1జూడంజూడంగ నొప్పు సురసరిత్పూరంబు, గాలంగాలవిభాళ కటకముద్ర 
మేన మేనాత్మజామానినీరత్నంబుం గేలికురంగంబు గేలి వ్రేల 
భస్మోపవాహంబుం బాండుదేహంబునం గటిని బుట్టంబైన  కరటితోలు 
తే, వికటశ్శృంగారమున నొప్పు వేల్పు టేని, నాగమోపనిషన్మనోహరుని హరుని 
కర్పనము సేయు సంధ్యాత్రయంబులందు, బెండపూండన్న కన్నులపండువుగను. | 
80|| 


సీ, అఖిలదిగ్గంతిదంతార్గళంబు వ్రాయు, నధిపుదిబ్షయశాసనాక్షరముల: 
గువలయాక్షుల మించుగుబ్బచన్నుల వ్రాయుం 'గుంకుమపత్రభంగాంకురముల 
గర్వితారాతివక్షస్స లంబుల వ్రాయు, [38]నయకార్యసరణికిణాంకములను 
నర్గీసందోహఫాలాంచలంబుల వ్రాయు, లక్ష్మీప్రదములైన లక్షణముల( 
తే” బసిండిగంటాన భూపాలుపార్శ ఏసీము వ్రాయు నయకావ్యసరణి కేవలమకాదు 
వేమధాత్రీకళత్రు గారాము మంత్రి, యతులగుణహారి బెండపూ(డన్నశౌరి. |॥81॥ 


క. ఇట్టి మహిమంబు గలు జగ, జెట్టికి నర్దార్దిలోకచింతామణికా 
రట్టహయధట్టసేనా, ఘట్టితరిప్పుపట్టనోప కంఠక్షితికిన్‌. ॥82॥ 


ల 


క. కంఠీరవవిక్రమునక, కుంఠప్రతిభునకు దానగుణసురభికి శ్రీ కంఠాంఘ్రి కమలనయనో, 
తంఠావైకుంకునకు నఖండితధృతికిన్‌. ॥83॥ 


క. దుగ్గపయోధిసుధారస, ముగ్దేందుధరాట్టహాస మురహరశయ్యా 
దిగ్దూర్ధర [39]1కరటిఘటా, న్నిగ్రయశోదిగ్గరోదసీకుహరునకున్‌. | 84॥ 


క. చెంచుమలచూజకారున, కంచితబాహాపరాక్రమాధారునకున్‌ 
పంచారామవధూటీ, పంచాస్త్రవిహారకేలిపాంచాలునన్‌. ॥ 85 ॥ 


క. శ్రీవీరభద్రవేమ, క్షావరరాజ్యాభివృద్ధి కారణమునకున్‌ 


లావణ్యరూపసంపదం బూవిలుకానికిని బెండపూండన్ననికిన్‌. | 86॥ 


వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్చంబూనిన యిమ్మహాప్రబంధంబునకుం 
గథానాయకుండైన భీమేశ్వరమహాదేవునకు: బ్రియధామంబైన దక్షారామపురవరం 
బెట్టిదనిన. |87॥ 


దక్షారామపురవర్ణ్లనము 


సీ, పర్యంతమందారపారిజాతకవనీ, రమమాణనిర్దరీసముదయంబు 
సరిసరసాసిద్ధవరనారిసంపూర్హ, గంభీతరపరిఖాపయోధి 
ప్రబలచింతారత్న పాషాణసంఘాత, వప్రరేఖాచక్రనలయితంబుం 
గామధేనుసహస్రకఠినరింఖాటంక, దళసదంతురితరథ్యాముఖంబు 
తే. భద్రపాతాళభైరవపాలితంబు, గుహవినాయకరక్షణాకుంఠితంబు 
సప్తమాతృకపరివారసంకులంబు, వసుమతీనూపురము దక్షవాటిపురము. |॥88॥ 


సీ. కాంతిసంపద నేల కైవార మొనరింప, విధుబింబమున నుద్భవించిరనిన 
మాధుర్యగుణ మేల మాటిమాటికి, జెప్ప, నమృతాబ్ది నవతారమందిరనినం 
దేజోవిశేషంబు తెజిగు పల్క(గ నేల, విద్యుల్లతలలోన వెడలిరనిన 
మోహనాకృతి యేల మునుమాడి కొనియాడం బుప్పచాపునివింటం బుట్టిరనిన 
తే. సంభవించిరి గంధర్వజాతి ననినం గలితనం బేల పెన్నాటకంబు సేయ 
ననగ భీమేశ్వరుని గోల్తు రప్పురమున, సానులనుపేరి 'యప్సరశ్చంద్రముఖులు. ॥ 
89 ॥ 


మ. మొరయింపన్‌ మర్తుం డిక్షుచాప మనిశంబుం దక్షవాటీమహా 
పురమధ్యంబున ముజ్జగంబు గెలువన్‌ బుత్తెంచులీలం బురం 
దరవిశ్రాణితదేవతాభుననగంధర్వాస్సరోభామినీ 
చరణాంభోరుహనూపురస్వనములన్‌ జంకించు రుంకారముల్‌. ॥90॥ 


శా. గంధర్వోపనిషద్రహస్యములు వక్కాణింతు రాలాపనం 
బంధప్రస్సుటరుంటురుంటుపదగుంభస్థాపవర్గావళీ 
న సాయాహ్నకాలంబులన్‌ 
గంధర్వాప్పరసల పురోపవనికాకల్పద్రుమచ్చాయలన్‌. ॥91॥ 


స చరణద్వయీభూరినాభాగ్యసంపదం బరిభవింతురు హేమపద్మవనము 
ఘనవితంబస్థలీగౌరవాభ్యున్నతి, సంప్రతింతురు నదీసైకతములు 
గంభీరతరనాభిగర్తవిభ్రమముల, వ్రక్కలింతురు జలానర్తశోభ 
గురుపయోధరభారపరిణాహవిస్పూర్తి గుద్దలింతురు హేమకుంభగరిమ 
తే. గారవింతురు కంఠోపకంఠకాంతి. 
గంబుమణికాంతి బిబో బకడంబరంబు 
మచ్చరింతురు ముఖచంద్రమండలముల( 
బూర్లశశిమండలముతోడ( బురముసతులు. ॥92॥ 


శా. దక్షారామవిలాసినీతతుల సౌందర్యంబు వర్ణింపంగాం 
జక్షుశ్నోత్రకులాధినాయకునకున్‌ శక్యంబె? తచ్చారుఫా 
లక్షేత్రంబును బోలలేక మునింగెం లజ్ఞాభరక్రాంతు(డై 


హహ శంభుశేఖరసుధాంధస్సింధుపూరంబులన్‌. ॥93॥ 


సీ. అంబుధరశ్రేణి హరిణలాంఛనరేఖ, కమ్రకార్ముకవల్లి కామతల్లి 
es చంపకప్రసనంబు, బింబంబు దాడిమబీజరాజి 
శష్కులీయుగళంబు చారుదర్పణములు, శంఖంబు బిసములు జలరుహములు 
పసి(డికుంభంబులు బయలంబువీచులు, పుష్కరావర్తంబు పులినతలము 

తే. కదళికాహమకాహళకచ్చపములు, మణులబంతులు తారకామండలములు 
సంఘటించి పురంబు వేశ్యల సృజించె, జాణదేవరశ్రీపంచశరవిరించి. |94॥ 


సీ. ముడువంగ నేర్తురు మూలంగమ్మనితావి, గలుగు క్రొవ్విరులు లో గందకుండ 
మురియంగ నేర్తురు మోహనాస్పదమైన, మొగలివాకిటిచాయ నరగవీథి 
వలపింప నేర్తురు నలరాజు గెలిచిన, పెద్దగాలమువేల్పు భీమనాథు( 
బలుకంగ నేర్తురు పాటలాధరముల, మొల్కలేనగవులు ముద్దుగురియ( 
తే. జందురునితోడం గల్పవృక్షములతోడం దారతో లక్ష్మితో నమృతంబుతోడం 
గౌస్తుభముతోడ మున్నీంటం గలిగినారు, విబుధగంధర్వజాతు లవ్విటిసతులు. ॥95 ॥ 


క. పూంబోణులకును విటులకు, [10]వేబోకలందలరుసొంపు వీడ్కొలుపు( బురిన్‌ 
[11]1లేంబోకంబోకతోటల, [12] పూంబాళలకమ్మతావిం బొదలినగాడ్పుల్‌. ॥96॥ 


ఉ. వీటికి నాల్గువంకలను వెన్నెలతేటలంబోలు నీళ్ళతో 
హాటకపద్మమండితములైన కొలంకులు చూడనొప్పగున్‌ 
జిటికిమాటికిన్‌ హరుండు జృంభితలీల నటింప మౌళిమి 
న్నేటికృపిటనిర్ణరము లింతట నంతటం జిందెనోయనన్‌. ॥97॥ 


సీ. తిలకంబు బలుతేని యలంబోకమోకల, పువ్వుంబాళలతావిం బుక్కిలించి 
కలమగోపికల చక్కనిచన్ను(గవలపై , వటపల్లవంబులు వాయందట్టి 
సప్తగోదావరజలతరంగారోహా, కేలీసుఖంబు అంగీకరించి 
దేవగంధర్వలీ లావతీ హాటక, ప్రాసాదవనలభిగర్భములు దూల 
తే. ప్రతిదినము దక్షవాటిపురంబునందు, మలయవేలావనీమందమారుతంబు 
గంధసారలతాకుడుంగముల మెలంగు, చిలువలేమలు సేవింప వెలితిపడుచు. |98॥ 


తే. దక్షవాటికం బశ్చిమద్వారభూమిం బ్రతివసించును సర్వాంగరమ, ల యగుచు 
సేవకులపాలి సురశాఖి పూవు(గొమ్మ, కోమలార్థెందుధరుకొమ్మ (గులమ్మ. ॥99॥ 


తే. దక్షపురమున నుత్తరద్వారమందు, నూర్జితంబుగ నుండు మహోజ్జ్వలాంగి 
కామితార్జెకసంకల్పకల్పవల్లి, స సహితసుగుణమతల్లి శ్రీమండతల్లి. |100॥ 


క. సారమతి దక్షవాటిక, తూరుపుగవనిన్‌ బ్రసిద్ధితో వసియించున్‌ 
హేరాళక్రిడాసం, చారిణి నూకాంబ భక్తజనరక్షుకునై. [1011 


క. మట్టయినయట్టి దక్షుని, పట్టనమున దక్షిణంబు పార్శ ఏ్రవుగననిన్‌ 
నెట్టుకొని నెలసీ నిలిచిన, ఘట్టాంబికం గొల్వం గలుగుం గామితఫలముల్‌. ॥102|॥ 


తే. పృథివిం బదునెనిమిది యోగపీకశక్తి, గణములం దెంచ సర్వశృంగార యగుచు 
భీమనాథుని సన్నిధిం బ్రేమ వెలయు, మాణికాదేవి సకలకల్యాణమూర్తి. ॥103॥ 


ఉ. ఏదెసం జూచినన్‌ విబుధు లేదెసం జూచిన మౌనిమండలం 


ర్‌ 


ర్‌ 


ర్‌ 


చ. 


వ. 


బేదెసం జూచినన్‌ హరి దధీశ్వరవర్గము వాసవాది యం 
దేదెసం జూచిన న్నవమహేశ్వరమూర్తులు శ్రీనికుంభకుం 
భోదరతండు భృంగిరిటి హూహుకహాహులు దక్షవాటికన్‌. ॥104॥ 


విరులదండలతోడి వేణికాభారంబు, పొంకంబు పిజుందులం బొరలియాడ 
మణితులాకోటికో। మలర్తుణత్కారంబు, రవలిమట్టిలమ్రోత యవఘలింహ 
గుదురునిండినచిన్నిగుబ్బచన్నులమీ(ద, ముత్యాలత్రిసరంబు మురువు6 జూప 
వలమానతాటంకవజ్రాంకురచ్చాయ, లేంతవెన్నెలం బుక్కిలించి యుమియ 

తే. సాని యీశానియై మహో తృవమునందుు, గేల నవచంద్రకాంతపు * గిన్నె పూని 
వీథిభిక్షాటన మొనర్చువేళ జేయు, మరులనృత్యంబు జగముల మరులుకొలుపు. ॥ 
105 || 


వేదండవదనశుండాదండచుళికిత, ప్రోజ్ఞితాంభశ్చటాప్టు తనభంబు 
దేవగంధర్వాప్సరో వధూటిీస్తన, స్థాపకశ్రీగంధధవలి తంబు 
గనకసౌగంధికగంధోత్తమాగంధ, సారనిప్పుంద పుష్పంధయంబు( 
జటువీచీఘటారూటుడోలారూఢ, హంససంసన్నినాదాలసంబు 

తే. భూరితీరావనీఘనీభూతచూత, జాతివకుళవనీసమాచ్చాద్యమాన 
బహుళ సింధుధునీవనబకమరాలి, దక్షపురియొద్ద సప్తగోదావరంబు. ॥106॥ 


. సరివచ్చు ననవచ్చు శతమన్యువీటికి, వివిధదేవాగారవిభ్రమమున( 


బ్రతివచ్చు ననవచ్చు బాలమున్నటికి, నక్షయం బగు జీవనాభివృద్ధి 
నెనవచ్చు ననవచ్చు నిందుబింబమునకు, సకలకళావిలాస ప్రవృద్ధి 
దొరవచ్చు ననవచ్చుం దోయజాక్షునిమూర్తి, కభిరామలక్ష్మీసమగ్రమవామం 
తే. బెప్పనొప్పదె యప్పరస్సి సహస్ర, ధనళతరదిర్హదృక్పుటధాళధళ్య 
సమ్మిళదృమునాథ భూషాశశాంక, తరళదీధితిపరిపాటి దక్షవాటి. 107 ॥ 


రోధించు నభముం బటికపు, సౌధంబులు నీట భీమశంకరహర్షో 
త్సేధాట్టహాసరేఖా, దీధితిమైత్రీత్రిధావిధేయము లగుచున్‌. ॥108॥ 


ప్రహరిచరింతు రెప్పుడును భైరవు లర్ధనిశాగమంబులన్‌ 
గహకహనిష్టురాట్టహస గర్వితకం ఠకఠోరహుంకృతుల్‌ 
బహులభుజాడమడ్డమరుభాంకృతినాదము మెళగించి ది 
కుహరము లోర్చు హాటకపు(గోటలమీ(దట దక్షవాటికన్‌. ||109॥ 


మజీయు నప్పురంబు దళితసమదకరిసహస్రంబు లగు సుభటసహస్రంబులవలన 
సింహసంహతియు, సమధికవితరణశాఖానిరాఘాటకీర్తిస్సూర్తులగు వదాన్యులవలన( 
బారిజాతోద్యానంబును, ననేకశతనవనసమజ్యోతిరార్హియుగు సుమనోవర్గంబువలన 
సుధర్మాన్థానంబును, నభిరామరామణీయక 
సౌభాగ్యం ఖావిలాసపక్షాంతలక్ష్మీ విరాజమానంబగు రాజకుమారలోకంబులవలన 
గంధర్వలోకంబును, మకరకచ్చపముకుందనిధిసనాథులగు వైశ్యులవలన 
వైశ్రవణస్థానంబు ననం దగి, _సకలభువనప్రశస్తంబై; భారతవర్షంబునకు 
ఫలసంపదయునుంబోలె శాఖానగరసహస్రసంబాధపరిసరంబై (| 
సకలజగన్నిర్మాణమాతృకయగు కృతయుగంబునకుం గారణంబనం 
గనకగిరివప్రదీ ప్రప్రాకారబహుప్రకారప్రప్రకరపరివేషవలయవలయితంబై; 


సలీలసంక్రాంత కనకావరణమండల ప్రతిబింబంబగుటం జేసి 
కులిశపతనభయాన గాహహాటకక్షితిధరంబగు నపరాంబురాశియుంబోని 
పరిఖాచక్రంబుచేతను, ర్రీడాగజమదజలపంకిలప్రాంగణంబులగు 
భృంగిరిటినికుంభకుంభో దరప్రధాన ప్రమథగణమణిభవనసౌధంబులచేతను, నాసన్న 
దీర్హకావీచీపవనవికిర్యమాణ వికస్వరజలజనిష్యందమధుబిందువర్షాంబు 
దూరీకృతశంభళీకపోలకస్తూరికాపత్రభంగంబులగు నప్పరోంగనావాటంబులచేతను, 
గుట్టిమఖచి తమణికిరణవిసరణజని తాకాండప్రసారి తకదళీపలాశసంగతిసంశో' భితకక్ష్యావిభాగ 
యక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధవిద్యాధరస్థానంబులచే తను, 
గారుత్మతరత్నాంశుపటలఘటితపటయామినీతారకాయమానన్టల 


ఖచితస్థూలముక్తాఫలశలాకానికాయంబులగు భైరవాయతనంబులచేతను, 
బ్రస్నీగ్గశ్యామలగశి లోత్కీర్ణరమోోప నాహ్యశాక్కరంబులగు శంకరాగారద్వారంబులచేతను, 
దులసదళశీతలామోదముషితకిల్బిషంబులగు విష్వక్సేనధామంబులచేతను, 


నిరంతరసంఫుల్లమల్లీ వల్లికాతల్లజపుప్ప నిష్యందమానమధుమత్తపుప్పంథయవిరుతీపునీతహ 
విఘ్నేశ్వరావాసలలితోద్యానంబులచేతను, 
బృథుల వారి శీకరపటల పానదరవికటకరటి ముఖవికలితవరా టకోశవ్యాకోచహాటకకు శేశయంబు; 


సప్తగో దావరప్రవాహసలిలంబులచేతను, గో మలకింజల్కాగ్రగ్రసన జాగ్రచ్చక్తవాక 
చరణనఖశిఖరసముల్లిఖితకమలకువలయకుముదషండంబులగు 
తీరకుండంబులచేతను, 


గోదానరీతుల్యభాగాకెం తేయాకణ్వాపగానదీమాతృకాయమానంబై యిరుగారును 
బంటపొసంగుపంటవలంతి కేదారక్షేత్రంబులచే తను, నఖండితాంభస్సమృద్ధి 
విజృంభించి విశ్వంభరాభ్రూలతాకారిసేతురేఖాంకారంబులై 
తటతరుకుసుమాంతరక్షరదమందమకరంద సందో హస్యందనకల్లో లంబులై 
సలిలకేలిలోలకలహంసకామినీకోలాహలానుకృత జలదేవతాచరణమణినూపుర 
రుణరుణత్కారంబులై కారండవపక్షవిక్షేపపరిచరిత 
పంకజపరాగపాలీవిరచితాలీకసంధ్యానుబంధచరితచక్రవాకమిథునంబులై 
పయోధిగన్నబిడ్డలుంబోని యొడ్డుచెంటవులచేతను, 
సరససహకారశాఖాశిఖాధి రూఢకోకిలకుటుంబషేకంఠసాళ 
కోమలకుహూకారకోలాహలకలిత విరహిణీహృదయహాలాహలక్షేపంబులుసు 
మధుకరనికరగుంజాయమానమాధవీనికుంజకుంజన్నిహితకిరణపుంజంబును 
సముద్భిన్నపున్నాగకుసుమపరిమళో, ద్దారనీహారంబులును 

సముల్లసతచం పకకళికాకలాపకల్పితకం దర్పపావకాస్తపరిత్రప్తపథికలో కంబులును, 
బాకపరిస్స్ఫుటితపుండ్రేక్షు పర్వముఖద్గీర్ణముక్తామణి దర్శి తాకార రాకానిశాకర ప్రకాశంబులును 
గో రకప్రకరతారతారకితకురువకానో కహంబులును 
వనితావదనాసవసనాధవకుళవనంబులును 

మహోరుకుచకలశకాంతిచోరఫలకలి తలికుచనిచయంబులును 
మాతులుంగామోదహృదయంగమంబులును 

నవనాగరంగసంగసుఖత సారంగమంగళగానసరససంగితప్రసంగంబులును 
భుజంగలతాపరిష్వంగధన్యతరుణపూగద్రుమంబులును, 
లలితలవలీలతాలింగితలవంగంబులును నగు శృంగారారామంబులచేతను, 
నధిగామంబై; కలితచాతుర్వర్ణ్యస్థితియగుటం ద్రైలోక్యతిలకంబును, సముద్భాసితాసం 


ఖ్యదేవాలయంబగుట శతమఖనగరంబును, నక్షయజివనధృతియగుట 
ధర్మపాలమండలంబును, ననధిగతకంటకరుచిరంబగుటం 
బ్రజాభాగ్యఘంటాపథంబును, బ్రచురసన్మణివాసంబగుట 


వసుంధరాధిపస్థానంబునునై; గుహ్యకనగరంబునుంబోలె 


వివిధమనుష్యధర్మచరితపవిత్రంబును లంకానగరంబునుంబోలె 


బుణ్యజనాధ్యుషితసన్నివేశంబును గార్హవీర్యార్థునమూర్తియునుంబోలె 
నవిరళకరభూషితంబును నృసింహ లాడంబరంబునుంబోలె. 


బ్రథితహిరణ్యకశిపుక్షయంబును  శరత్కాలంబునుంబోలె  విలసత్సుకాశంబును 
బ్రాహణజాతిధర్మంబునుంబోలె నిగమశాలియునునై; మహాభూషాన్వితంబయ్యను 
నిరాక్రోశంబును బ్రకటభుజంగప్రచారంబయ్యును సదాహితాభయంబును 
బలిరాజనిలయభూతంబయ్యును గంధర్వభూమియునై; వర్ణసాంకర్యంబు 
వాసవకోదండంబునంద, యహిభయంబు వల్మీకంబులయంద, జివనసంశయంబు 
వారిదంబులయంద, వృషాతిక్రమంబు గృహంబులయంద, పరదర్శనంబు 
యతులయంద, దోషోల్లాసంబు కువలయయంబులయంద, కౌరవపదానుసరణంబు 
కిరాతులయంద, తరళత్వంబు  కరికరసంతానంబులయంద, విపక్షక్షోభంబు 
కొలంకులయంద, యాత్తగంధత్వంబు చందనంబులయంద,  కానితనయందు( 
బొందనీక విభవంబునకుం బ్రభవంబును విలాసంబునకు నివాపంబును సపర్గంబునకు 
సర్గంబును ధర్మంబునకు మరంబును దానంబునకు నిధానంబును సానందంబునకు 
మూలకందంబును విద్యకు నిషద్యయు విశ్రామంబునకు ధామంబును నై యొప్పు 
నప్పట్టనంబున కధీశ్వరుండు. ॥110॥ 


హాలాహలంబను నల్లొనేరెడుపండు, మిసిమింతు(డునుగాక మ్రింగినాండు 
పెనువ్రేలికొనగోర బిసరుహాసనుమోముం గెందమ్మివిరివో లె గిల్లినాండు 
పంచవన్నియతోడం బ్రసవనారాచుని, నెజ్జచిచ్చజకంట జుజ్జినాండు 
మెజంగుంగోజలు డుల్ల మృత్యుదేవతనోరు, ధట్టించి యఖికాలం దన్నినాండు 

తే. త్రిపురదైతావరోధనారీవిలాస, దంతతాటంకముల కెగ్గు దలంచినాండు 
దక్షపురిసానికూంతుల దవిలినాండు, విశ్వలోకకుటుంబి భీమేశ్వరుండు. [1111 


మ. ఎనయంగల్లినకూర్శి భృంగిరిటింగానీ తండుంగానీ నికుం 


భునింగానీ కయిదండ పట్టుకొ ని సంభో గేచ్చ నంతపురాం 
గనలం గన్నుమొజంగి యప్పురమునం గన్నేజణు[43]కాందారి ప్రొ 
ద్దున భీమేశు(డు సానివాడ కరుగున్‌ ధూర్తప్రకారంబునన్‌. [112] 


పదునాల్గు మహాయుగముల, ముదుకగు భీమేశ్వరునకు మొగచాటైయుం 
డదు సానిపెండ్లి యెప్పుడు, నది దక్షారామమహిమ మగునో కాదో? |113॥ 


సీ. [44])నేదిష్టమున సప్తగోదావరంబున, నఘముర్షణన్నాన మాచరించి 


కు 


సీ, 


త్రాయుతమంత్రాక్షతాభిమంత్రితమైన, విమలభూతి త్రిపుండ్రము ధరించి 
మొగలివాకిలిం దూజీ దిగువ శాక్వరరాజు, నగరిపై వెన్నుని ననువుం జూచి 
మణిశిలాసోపానమధ్యమార్గంబుగా, నభ్రంకషంబైన హర్మ్య మెక్కి 

తే. సప్తపాతాళభువనవిష్కంభములను, దెజచి వెడలినజ్యోతిఃప్రదీప్తమూర్తి 
శంభుభిమేశ్వరేశ్వరస్వామిం గొలుచు, పరమమాహేశ్వరున కేమి బ్రాంతిముక్తి. |114॥ 


పరమాశించును భీమే, శ్వరు ననుమతిం జేసి చోడవంశాభరణుం 
డరికాలుండు కరికాలుండు, ధరణీధరపత్ని మనసు దైన్యము ముంచెన్‌. ॥115|॥ 


గజచర్మ మెన్నండోకాని నిచ్చలుగట్టు, పసిండికమ్ములపట్టుపచ్చడంబుం 
భసిత మెన్నండొకాని ప్రతిదినంబునలందు, మలయజంబు కురంగమదము గూర్చి 


నిడుదపాములరాజుతొడవు లెన్నండొకాని, తారహారములు నిత్యము ధరించు 
నృకరంకరుండమాలిక లెన్నండోకాని, ధరియించు కహ్టారదామ మెపుడు 

తే. కాటనడుచక్కి నెన్నడో కానియుండు, దక్షవాటిసువర్లసౌధములమీ(ద 

నెన్నండొ పిశాచులనుగాని యిందుముఖుల, నెల్లకాలంబుం దలు భీమేశ్వరుండు. ॥ 
116|| 


సీ. ఒకవేళ ధరియించు యవనాశ్వు. డిచ్చిన, కట్టాణిముత్యాలకంఠమాల 
మాంధాతృం డిచ్చిన మాణిక్యఖచితకే, యూరంబు ధరియించు నొక్కవేళ 
నిక్ష్వాకు( డచ్చిన హీరాంకురంబుల, యుంగరంబు ధరించు నొ క్కవేళ 
ఘనచక్రవర్తి యిచ్చిన ప్రవాళంబుల, యొడ్డాణము ధరించు నొక్కవేళ 
తే. వేడ్క ధరియించు నొక్కొక్కవేళయందు, భరతదుష్యంతరంతినాభాగనహుష 
నలభగీరథనృగమహీ, నాథదత్త హేమమణిభూషణములు భీమేశ్వరుండు. ॥117॥ 


వ. వెండియు భీమేశ్వరుండు పండువుపండువు నఖండవిభవంబున 
నాఖండలాదివిబుధమండలంబు పరివేష్టింప చలిగొడరాచూలియుం దానును 
మార్తాండచంద్రమండలంబువలనను బాలసముద్రంబువలనను 
మధుకైటభారియూరుకాండంబువలనను గృపీటభవజ్వాలాజాలంబువలనను 
గంధర్వసార్వభౌమువలనను బ్రభవించి కంతుకుంతంబులన. గాముతోమరంబులన 
మదనుముద్దరంబులన శంబరారికఠారంబులన నంగభవుకొంగవాలులన 
సిరిపట్టిసెలకట్టియలనవలరాజుభిండివాలంబులనం దళతళంబొలయు 
తొలకరిమెలుంగుమొలకల( గలకలనగు కలికి తెలిగన్నుగవయును, జక్కవకవల( 
దక్కువపజచుచుం గ్రిక్కిణీసిన మెయింగునిబ్బరంబుగుబ్బచన్నులును, మిలమిలని 
జిలుగువలిపెంపువలువల తెరలయెడల వెలువడి కేలిగడలుకొను 
పసిమిగలపసిండితగటునుం దెగడు  నునుదొడలజిగియును, బగడంపుం 
జిగురుటధరములతుదల  నిగురుచు. జిజబుతనగవులుబిగియనగినం దెగిపడి 
యెడుననువడువున  నడుగడుగునకు వడవడవడంకుచుం  బిడికిటనడంగు 
నడుముల బెడంగునుంగలిగి, భుగభుగం గురంగనాభిసౌరభసారంబులతోడంగూడి 
సంకుమదపంకపరిమళంబుల ర్రుంకించు కర్పూరవాసనాసముల్లాసంబును, 
గర్పూరవాసనాసముల్లాసంబు నుల్లసంబాడు కాలాగురుకర్దమామోదంబుననుంబునుం 
గుపసం బిసాలించు గొ జ్ఞంగినీటినెత్తావియును, గొ జ్ఞంగినీటినెత్తావి బిత్తరించు 
గంధపొడిపొలుపును, గంధపొడి పొలుపునుం గుమ్మరించు 
ధమ్మిల్లమల్లికాహలకవకుళవాసంతికాజాతికేతకికుందకుసుమగంధంబులును 
నిఖలదిక్సంధిబంధంబుతో బాంధవం బనుసంధింప, నిలింపగంధర్వాప్పరోజాతులగు 
సానికూంతులు గొలువ, జగనొబ్బగండ జగదగోపాల పల్లవాదిత్య పల్లవత్రినేత్ర 
కేళాదిరాయ రాయవేశ్యాభుజంగ బిరుదాభిరామాల్లయ వేమభూపాల 
రాజ్యభారధురంధరుండై, బెండపూం డన్నయమాత్యుండు గట్టించిన మొగసాలవాకిటి 
మహో తృవమండపంబునందు, బేరోలగంబుండి, 
కుండలిదండలాపక ప్రేరణీ ప్రేం ఖణ సింధుకం దుకధ మాళిచేలమతల్లీహల్లిపకాదినృత్యంబు 
లవలోకించుచు, బంతంబు  లపధరించుచు, మేలంబు  లాలకించుచుం 
జంపూచాటునాటకోదాహారణజయ ఘోషచక్రవాళచతుర్భద్రచతురాతిప్రబంధంబు 
లాకరించుచు, 
వేణువీణామృదం గకాంస్యకాహళపట హఢక్కాహుడుక్కా నకర్సుల్లరీ హృద్యవాద్యానుషంగంబు 
లాదరించుచు, సంగితభంగితరంగంబు లంగీకరించుచు, నిగమంబులు గ్రహించుచుం 
బురాణంబులు వినుచు, నితిహాసంబు లిచ్చగించుచుం దర్కంబులు వితర్కించుచు, 
నాగమంబులు పరీక్షించుచు, నిఖిలలోకరక్షణార్థంబుగా వివిధవిద్యాకలాపంబులు 


వినోదించుచుండు. ||118॥ 


క. ఏతాదృశప్రభావో, పేతుండగు దక్షవాటి భీమేశ్వరువి 
ఖ్యాతకథ చెప్పెదను శుక, తాతకృతపురాణసరణి తప్పక యుండన్‌. ॥119॥ 


కథాప్రారంభము 


వ. ఇమ్మహాపురాణంబునకు( గథాక్రమం బెట్టిదనిన:-- నైమిశారణ్యపుణ్యక్షేత్రంబున 
ద్వాదశవార్షికంబైన దీర్హసత్రంబు ప్రవర్తిల్లుచుండం గులపతిశౌనకుండను పరమబుషి 
మొదలుగాగల సంయమీశ్వరులు 'యదృచ్చాసమాగతుండైన రోమహర్షణపుత్రుం 
బాదరాయణప్రియశిష్యుం బౌరాణికు సూత్యాహసంభవు సూతు నర్చించి 
యతనివలనను బంచాశత్లండమండితంబును, బహుసంహితాసమాకిర్లం బును, 
సపాదలక్షగ్రంథ సంఖ్యాసమన్వీతంబును, నైనస్కాందపురాణంబు వీనువారును 
నందు. బూర్వఖండంబునం బారాశర్యుండు నిజాపరాధంబు గారణంబుగా 
విశ్వనాధుచేత నధిక్షేపింపంబడి వారణాశి వెల్వడియె ననివిన్నవారగుటం జేసి 
యటమీందివృత్తాంతంబు వినువేడుక నమ్మునీంద్రు నభినందించి యిట్లనిరి. |1120॥ 


తే. కాశి వెలువడివచ్చి పరాశరాత్మ, జుండు ఖేదంబు నొంది శిష్యులును దాను 
నెచట వసియించె నెచ్చోట నేమి చేసె, ననఘ యేతీర్థమాడె మా కానతిమ్ము. ॥121॥ 


వ. అని యడిగిన. ||122॥ 


మ. సరసీజాననవంశమౌక్తిక కళాసర్వజ్ఞ విజ్ఞానశం 
కరినాథాంఘ్రిసరోజషట్సద సమిద్దాండీవకోదండ భూ 
భరణప్రాఢభుజాభుజంగ మహిళాపాంచాల వేమక్షమా 
వరసామ్రాజ్యరమాధురంధర జగద్వ్యాప్తప్రతాపోదయా. 123 ॥ 


క. శ్రీవిరభద్రభూపతి, నేపాహేలాకటాక్షసిద్ధసమృద్ధ 
శ్రీవిభవపాకశాసన, భావభవారాతిభక్తి "పరతంత్రనిధి. |॥124॥ 


మాలిని. అకుటిలనయమార్గాయాశ్రితార్థి ప్రవర్గా 
సుకృతిసరణిపాంథా శుద్ధకిర్తిప్రబంధా 
సకలజనవిధేయా శారదోభాగదేయా 


ప్రకటసుగుణసంగా రాయవేశ్యాభుజంగా. ॥125॥ 


గద్య. ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథ 
నామధేయప్రణీతంబైన న్ఫీ భీమేశ్వరపురాణంబను మహాప్రబంధంబునందు. 
బ్రథమాశ్వాసము. 


1. ర్రీస్తన...త్రయుండు = విష్ణువునే బాణముగాం బ్రయోగించి త్రిపురంబుల నాశనము 
చేసినవాడు; ఆహార్యము=పర్వతము (ఇచట మేరువు) 


2. అంతరాయసంతానము =విఘ్నపరంపర; ఘనాఘనము=మేఘము 
3. బాలిక=కన్యక, ఇచట రాధ 


10. 
11. 
12; 
13. 
14. 


15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
23; 
24. 
25. 
26. 
27% 
28. 
29. 
30. 
31. 
32, 
33. 
34. 
35. 


36 


CIR S 


. బాబా = గుఖ్జము 
ఈరేడు = పదునాలుగు 


. వినతగీర్వాణి = మొక్కుచున్న దేవతా స్త్రీలుగలది 

3 నుక్లో కుండు = మంచికిర్తిగలవాండు 

అవతీర్ణ = దిగిన; కవితాలీలావతీ = కవితయనియెడు స్తీ 

కళిందతనయ = యమునానది 

పరితోషిత స్థాణు = శివుడు ఎవనిచే సంతోషింప(జేయంబడినవా(డు 
వార్వీచి = నీటియలలు 

వివమజ్ఞ్యాంతరసౌర్వభౌము, అనిపాఠ. వినమత్‌ = నమ్రుండైన 
హర...వక్రత = శివుని జటాజూటమందుండు చంద్రునివలె వక్రముగలట్టియును, అనంగాం 
గేవల  ప్రొఢకవీశ్వరాంగీకృతమయి _సామాన్యకవిజనానవబోధమగు _రహస్యములని 
యర్థము 

మషీ = మసి (సిరా) 

తాళపలాశ = తాటియాకు 

నిప్పచ్చరము = లేమిడి 

పండితంమన్యులు = పండితులుగా కుండినను దాము పండితులనుని గర్వపడువారు 
వైతండికులు = వితండావాదము చేయువారు 

నుడికారము = మాటల చమత్కారము 

బహుశ్రుతభావము బాహుశ్రుత్యము 

పండువాసురతాణి = పండువాదేశపురాజు; పావడము = కానుక 

ఉపద = కానుక 

సంబెళ = వక్కలాకులతిత్తి 

ఉపాయనము = కానుక 

మధుకైటభరిపువిడు = విష్ణుని వాసస్థానమగు శ్వేతద్వీపము 
కైటభవైరిశయ్య = శేషుడు 

త్రయ్యంతము = వేదాంతము 

వీప్స = పరంపరగా వ్యాపింప నిచ్చ 

త్రిదశకేంద్రుకరటి = ఐరావతము 

పాణింధమంబు = కొలిమితిత్తి 

శిఖర = పండిన దానిమ్మగింజల; షాడబ = మధురమైన; రన = సారము 
పలచము = కప్పము 

వాహ్యాళి = స్వారి 

నాళికభవవధూ = సరస్వతి 

. దేవనదీ = గంగ; వనము = జలము 


37. చూడన్‌ = శిరస్సునందు 

38. నయకార్యసరణికిణాంకములు = నీతికార్యమార్గరూపము లగు కాయల చిన్నెలు 
39. కరటిఘటా = దిగ్గజములన్నియుం దెలుపను ప్రయోగాంతరములు మృగ్యములు 
40. వేంబోకల = ఉదయకాలములందు 

41. లేంబోక = తిన్ననినడక 

42. పూంబాళ = పుప్పగుచ్చము 

43. కాదారి = నడురేయి 

44. నేదిష్టము = మిక్కిలి సమీపము 


శ్రీమహా గణాధిపతయేనమః. 
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః 


శ్రీ భిమేశ్వరపురాణము 


ద్వితీయాశ్వాసము 
—రాశ్రిశ-— 
శ్రీఖండ ఘుసృణ మకరీ 
రేఖాలంకార సుందరిస్తనయుగ పా 


లీ ఖచిత భుజాంతర విభ 
వాఖండల! బెండపూడి యన్నామాత్యా! |॥|1॥ 


వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పం దొడంగె. ॥2॥ 


తే. మృడునిచే నిట్లు కోపాన బడి కలంగి, గంగ దరినుండి నిజశిష్యగణము తోడ 
మద్దురుస్వామి' సకలధర్మజ్ఞు డపుడు, పృథివి: గలతీర్థముల లెక్కవెట్టి చూచి. ॥3॥ 


వ. ఇట్లనియె. |4॥ 


తే. అంబపార్వతి నాతోడ నానతిచ్చెం గాశి యెక్కుడు క్షేత్రసంఘములలోన( 
గాశికన్నను నెక్కుడు గౌరవమున, మోక్షభోగనివాసంబు దక్షవాటి. |5॥ 


వ. తొల్లి దక్షప్రజాపతి భూచరఖేచరులగు నఖిలగీర్వాణుల రప్పించి 
హాటకగర్భక్టెటభారులం బురస్కరించికొని మహాధ్వరంబు సేయం బ్రారంభించి. |॥|6॥ 


గి. అర్థితో నోషధీశ్వరుం డాదియైన, [1]పెండ్లికొడుకుల నెల్లను బిలువ నంపె 
గబ్బీతనమున జగదీశుం గాలకంఠుం బిలువం బంపకమానె నబ్బిరుదులాండు. ॥7॥ 


క. అజ్ఞానంబున హరున క, వజ్ఞదల(చి యతని నొసలి వ్రాతఫలమునన్‌ 
యజ్ఞము సేసెను సురలయ, నుజ్జం బరోవృద్ధి కప్పనులు సమకొనునే. |॥8॥ 


ఉ. అల్పపుబుద్ధి నిక్రియను హాక్రతుతంత్రముం బన్నగాధిపా 
కల్పునిం బాయంబెట్టి కనుగానక దక్షుడు చేయంజొచ్చి యా 
వేల్చులు. దానుదుర్దశల వేంగె మహాప్రళయాగ్ని రుద్రునిం 
బోల్పగ వచ్చునట్టి పటుభూరివిభుండగు వీరభద్రుచేన్‌. ॥8॥ 


తే. పువ్వుముడిచిన పురవీధి భూమియందు, గట్టి మోవంగవలసిన కారణమున 
వీరభద్రునిచే దైన్యవృత్తినొందె, దక్షుండట్టి మహాధ్వరస్థానమునను. [10|| 


క. తుదిబోయి యమ్మహేశ్వరు, పదపద్మము లాశ్రయించి బ్రతికెం దానుం 
ద్రిదశులు బెద్దలువయ్యై, యదనునం జూపుదురు నిగ్రహానుగ్రహముల్‌. ॥11॥ 


సీ. దక్షప్రజాపతి తప్పులోగొని యాత్మ, గృపపుట్టి మిగుల రక్షించెంగాన 
హరివిరించిపురందరాది దైవతకోటి, మించి క్రమ్మణ గారవించెంగాన 
నరిగి యంతర్జానమందినతనదేవి, నెడమమేన( బరిగ్రహించెంగాన 
గోపాగ్ని( గడు(బరితాపంబు నొందెడు, రిసులకు సభయంబు లొసంగెగాన 
తే. నట్టు దెగనేసి జున్నపుటిజ్జీ శిరము, గరిమచెడకుండ దివివ్రేలంగట్టెగాన 
నయముగలవేల్పు శ్రీభీమనాయకుండు, దక్షవాటంబు తీర్థంబుధరణియందు. ॥12 | 


తే. కాలకూటోపసంహారకారి యతండు, త్రిపురదైత్యాధిపతుల మర్దించె నతండు 
నిగ్రహానుగ్రహప్రాఢినిపుణుం డతండు, సంతతము దేవవేశ్యాభుజంగుం డతండు. ॥13॥ 


తే. ఏమిచిత్రంబు భీమేశ్వరేశ్వరుండు, నిగ్రహానుగ్రహక్రియానిపుణుం డగుట 
యతని నిశ్వాసముల మాత్ర నానొకాదొ, వేదములును జరాచరవిశ్వజగము. |14॥ 


వ. బ్రవ్మాదిసంస్తుతుండై నిజార్ధదేహంబుననున్న మాయారూపిణి, 
మహాదేవిభువనమోహిాని, దేవకార్యప్రయోజనంబును, మేనకాదేవిభాగధేయంబును, 
హిమవంతుని తపోవిశేషంబును, గారణంబుగాం దద్దేహంబున జన్మింప నియోగించిన 
భువనేశ్వరి మహేశ్వరుని దేహంబువలన నిర్ముక్రయయ్యెంగావున దక్షారామంబు 
ముక్తిక్షేత్రంబు నాణురంగె వెండియు. ॥15॥ 


క. దక్షుని సవనాగారము, దక్షారామంబు శివుండు దన్మధ్యమునం 
సాక్షాత్సరించియుండుట, మోక్షము భోగంబు బ్రాంతె ముజ్జగములకున్‌. ॥16॥ 


తే. ధాత్రివలయంబులో భోగదములు గొన్ని, మోక్షదంబులు గొన్ని పరీక్ష సేయ 
భోగమోక్షములకు జన్మభూమియైన, దక్షవాటంబు ఠావు క్షేత్రములకెల్ల. ॥17॥ 


తే. భిమనాథేశ్వరునికన్న పెద్దవేల్పు, దక్షవాటంబుకంటె నుత్తమపదంబు 
సప్తగోదావరముకంటేె సకలతీర్థ, సారమగుతీర్థరాజంబు జగతి లేదు. ॥18॥ 


క. అచ్చమగు భోగమోక్షము, లచ్చోటం దొరకు గరతలామలకముగన్‌ 
విచ్చలవిడి బ్రతికిననుం, జచ్చినంగడులెస్స భీమశంకరు నగరిన్‌. |॥19॥ 


క. దక్షిణవారాణశికిని, మోక్షశ్రీభోగవిభవమూలంబునకున్‌ 
దక్షారామంబునకు స,దృక్షంబగునట్టి పుణ్యక్షేత్రము గలదే. ॥20॥ 


సీ. కాలకూటవిషాగ్నికబళహేలాగ్రాస, కల్మాషితాసితకంఠుచేత( 
గుంభినీధరసుతాకుచకుంభపరిరంభ, సంభావనాకేలిశాలిచేత 
గగనకల్లోలినీకల్లోలమాలికా, స్పాలితబాలేందుమౌళిచేత 
గుటిలకుండలిరాజడకుండలాలంకార, విలసితగండమండలునిచేత 

తే. ద్రుహిణపంచమమస్తకద్రోహిచేత, భీమునాథునిచే జగత్స్వామిచేత 
హరునిచేత సనాథయై యతిశయిల్లు, మోక్షభోగనిదానంబు దక్షవాటి. |॥21॥ 


వ. అని దక్షారామమాహాత్మ్యం బభివర్ణించుచు. ॥22॥ 


మ. కినుకంబుట్టినయట్టి మౌనిహృదయక్షేశంబు శాంతంబుగా 
మునిశిష్యప్రకరంబుతోడ గమనౌన్ముఖ్యంబునన్‌ ముచ్చటల్‌ 
తనియం జెప్పుచు వేల్పుటేటి నికటస్థానంబునం దుండ(గా 
వనజాతాప్పుని మండలంబు దిగియె న్వారాశి దిక్సీమకున్‌. |॥23॥ 


సూర్యాస్తమయవర్లనము 


తే. అల్లనల్లన గగనమధ్యముననుండి, 
వ్రాలె నస్తాద్రి కరుణసారథిరథంబు 
పశ్చిమాంభోధిమారుతాస్సాలనమునం 
గేతనముమీందిపసి(డికింకిణులు మొరయ. |24॥ 


క. తారాపథాంచలము డిగి, వారిజహితముండలంబు వ్రాలె నపరది 
క్పారావారంబునకై , పారావతపతగపాదపాటల మగుచున్‌. ॥25॥ 


తే. కూడియొప్పారె నస్తాద్రికూటకోటి, భానుబింబంబు కన్నులపండువుగను 
విశ్వనాథుని గుడిమీంది విమలకాంతి, భాసురంబైన హేమకుంభంబువోలె. ॥26॥ 


క. చరమాచలశిఖరంబునం దిరమై యొక్కింత తడవు దినకరుం డొప్పెన్‌ 
వరుణుని శుద్దాంతంబున, నువిందాక్షులకు మించుటద్దం బగుచున. ॥27॥ 


స్‌ సిద్ధవాహిని నీట జియుబంతి పసుపాడి, శ్రీవిశాలాక్షి గ్రైసేయందొడంగె 
మొరసె నంతర్గేహమున విశ్వనాయక, తాండవారంభ మర్దలరవంబు 
మందారతరుపుప్ప మధుపానగో ఫ్థికి బ్రారంభ మొనరించే భైరవుండు 
కొకొ ్కరో కో యని కొమరసామి రథంబు, 'కంఠంబు సాంచి క్రేంకారమిచ్చె 
తే. మొగుడంబాణీన యరవిందములను బాసి 
గముగములుగ మత్తభృంగములు గూడి 
డుంఠివిఘ్నేశు చెక్కు లుత్కంఠం జేరె 
నభినవంబైన యపరసంధ్యాగమమున. |28|| 


చ. ప్రమదమదాతిరేకమున( బాశివిలాసవతీకదంబకం 
బుమిసిన తమ్ములంపుగణి యోయన నింగిలికంబు ఛాయచేం 
గమిసిన దాసనంపుబువు కాంతికి డాసిన కూర్మిమట్టమౌ 
కొమరున సంజయంబరము కొంగున నూన్నె( గుసుంభరాగమున్‌. ||29|| 


తే. సంజుకెంపును దిమిరపుంజంపునలుపు, 
గమించి బ్రహ్మాండభాంశంబు గరము మెజిసె 
పరమపరిపాకదశవృంతబంధ మెడలి, 
పతనమగు తాటిపంటితో బ్రతిఘటించి. ॥30॥ 


తే. కామినీవిప్రయోగదుఃఖమునం గుందెం, 
జక్రవాకంబు సురనదీసైకతమునం 
గాశికావిప్రయోగదుఃఖమునం గుందు, 
బాదరాయణమునిసార్వభౌముకరణి. |॥31 | 


శా. ఆకాశాంచలవీధుల న్నిగిడె సంధ్యారాగరేఖావళుల్‌ 


పాకోన్ముద్రిత పారిభద్రకళికాపాండిత్యవైతండికో 
త్ఫేకస్ఫూర్ణితచం డతాండవరయోద్రేకారభట్యుద్భట 
శ్రీకంఠస్థిరదీర్లపాటలజటాశ్రేణిన్‌ విడంబించుచున్‌. ॥32॥ 


వ. అప్పుడు బాదరాయణుండు సంధ్యాసమయంబు నిరూపించి 
యసురసింధుప్రవాహంబునం గాలోదితక్రియాకలాపంబులు నిర్వర్తించి యొక్క 
నిర్మలసైకతప్రదేశంబునం గూర్చుండి పార్వతీవల్లభుండు తనకు. జేసిన 
యవమానంబునకు నుల్లంబునం దురపిల్లుచుండె నయ్యవసరంబున. ॥33॥ 


క. వెల్లిగొనె నఖిలదిక్కుల, నల్లనిచీళటి నవాంజనప్రతిభటమై 
భల్లూకపటావల్లిమ, తల్లీ వీభ్రమదమై యదభ్రస్ఫురణన్‌. “34 


సీ. గిరినికుంజములం గుంజరపుంజ మనుశంకం గంఠీరవంబు లుత్కంఠ నెగయం 
బల్వలంబుల. గిరిప్రకరంబు లనుశంక, నెజుకురాజులు విండు లెక్కువెట్టం 
గడలిమధ్యంబున(  గాకోల మనుశంక , జలదేవతలు భీతి సంభ్రమింప 
నదములం గువలకాననవాటి యనుశంక , నిందిందిరశ్రేణు లెదురుకొనంగ 

తే. రజతగిరియందుం దాండవారంభరభస, భంగిపతితపరశ్వధపాణి వికట 
కంధరారుద్ధగజకృత్తి కంథశంక , ప్రమధులకుం దోప నంధకారంబు ప్రబలె. | 35 ॥ 


తే. ప్రబలమై యంధకారంబు బలిసియుండం దారకంబులు కాంతి నెంతయును బెరసె 
నీలిపుట్టంబు. బజచి పై నిలిపినట్టి, వలుంద ముక్తాఫలములతావళము లట్ల. ॥36॥ 


శా. శ్రీవారాణశివిశ్వనాయకగళ, క్ష్వేళలామకారక్రియా 
హేవాకొద్ధతిం జికువాల్చుబలంగా హేలావతికోటిపైం 
బూవుందూపులజోదు పుచ్చుకొనియెన్‌ భూపాల ) లీలావతీ 
భ్రూవల్లీనిభశృ్ళంగకంబగు లసత్సుండ్రేక్షుకోదండమున్‌. ॥37॥ 


వ. అంత. ॥38॥ 


చంద్రోదయవర్లనము 


ఉ.ఆతతలీల( గోమల నవాంశుకపాళి మహాంధకార సం 
ఘాతము మీట నద్భుతముగా శశలాంధను+ డభ్రవీధికిన్‌ 
శ్వేతవరాహమూర్తి యగు వెన్నుండు ప్రన్ననియొంటికోజు ధా 
త్రీతల మెంత యంతయు ధరించిన యట్టి విజృంభణంబునన్‌. ॥38॥ 


తే. అర్థమండల ముదయించు నమృతభానుం 
డుదీయరాగంబుతోగూడ నొప్పు మిగిలెం 
బ్రకటతాంబూలరాగసంరక్తమైన 
ప్రాగ్గిశాకాంతబింబాధరంబువోలె. ॥40॥ 


క. సంకలితోదయరక్తి శుశాంకుండు శోభిల్లె గైరికావనిధరవ 
ప్రాంకక్రీడాపాటల, సంకరభృతకాలకూటసంకాశుండై. ॥41 | 


సీ. కాదు కా దుదయాద్రి కనకకూటంబిది, డంబైన పానపట్టంబుగాని 


తే. 


ర్‌ 


ర్‌ 


వ. 


చ. 


కాదు కా దిది సుధాకరపూర్ణ బింబంబు, కాశ్మీర శంభులింగంబుగాని 

కాదుకా దుదయరాగప్రకాశంబిది, ననకుంకుమాలేపనంబుగాని 

కాదుకా దిది కళంకచ్చటారింఛోలి, పూజ చేసిన కల్వపువ్వుగాని 

తే. యనంగ సప్తార్ణవములు మిన్నందికొనంగం జంద్రకాంతోపలంబులు జాలువాటి 
నసమశరసార్వభేము ముత్యాలగొడుగు, విధుండు విశ్వంబు వెన్నెల వెల్లి దేల్చె. | 
42|| 


ఉదయ రాగము నించించు కుజ్జగించి, నిండుచంద్రుండు కన్నులపండువయ్యె 
దానరాగాంతరస్నిగ్గదాక్షిణాత్య, రాజశుద్ధాంతదంతవజ్రములకాంతి. 43|| 


అభిషేక మొనరించు నమ తధారావృష్టి, మదనాంతకునిముక్తిమంటపికకు 
నలవోకగా విశాలాక్షీమహాదేవి, నిద్దంపుం జెక్కుల నీడ జూచు 

నెరియించు మిన్నేటి యిసుకతిన్నెలమీందం జక్రవాకాంగనాసముదయంబు 
డుంఠి విఘ్నేశునిషస్టురకంఠవేదిపైం గొదమచుక్కలరాజుం గుస్తరించుం 

తే. గాయు వెన్నెల యానందకాననమునం గాలభైరవు దంష్ట్రకుడాలుకొలుపు 
విధుండు వారాణశీసోమవీథిచక్కి, నభ్రఘంటాపథంబున నరుగునవుడు. |44॥ 


రోహిణీగాథోపగూహనంబునం గన్న, కస్తూరికాస్థానకం బనంగ 
రాహుదంష్టాఘాతరంధ్రమార్గంబున, లలిదోచు నాకాశలప మనంగ 
నైర్మల్యమున జేసి నడుమం గానంగవచ్చు, కమిచిమ్రింగిన యంధకార మనంగ 
జన్మవేళను మంథశైలాభిఘట్టన, సంభవించిన కిణస్థాన మనంగ 

తే. విరహపరితాపవేదన వేగుచున్న చక్రవాకాంగనలకటాక్షములయగ్గి 
నావహిల్లినకజణదూప మనంగనొప్పు, నుడుగణాధీశబింబంబు నడిమిమచ్చ. 45|| 


కాలభైరవుడు ఢక్కాడిండిమము మ్రైయ,ుబహుభూతములు. దానుం బ్రహరిదిరుగం 
జంద్రికామధు వాని చాకోరము ల్నిక్కి, దేవతాసౌధవీథికల సొగయ 
నానందకాననాభ్యంతరంబులయందు, సిందువారమునం. బూ శిథిలపడంగం 
గడునివాతములైన , కలుమఠంబులయందు, యతులు ప్రాణాయామ మభ్యసింప 
తే. దొడ్డవయనున నీత్రాంశుం డొడ్డగిల్లెం దరపి చంద్రాతపము నేల చజచి కాయ 
వంతదురపిల్లి వెన్నెల వగచివగచి, గంధవతిపట్టి యొకభంగిం గన్నుమోడ్చి. |46॥ 


అంత. ||47॥| 


సూర్యోదయవర్లనము 
వెలవెలంబాటిం జంద్రుండును విన్నునం దారకచక్రవాళముల్‌ 
పలపలనయ్యె దిర్లికల బద్మవనంబుల షట్సదాంగనా 


కలకలముల్‌ చెలంగె వెడకన్ను మొగిడ్సె లలిం గుముద్వతుల్‌ 
తెలతెలవాటి జంభరిపుదిక్కునం దోచె ననూరురాగముల్‌. |॥48॥ 


3 ప్రథమసంధ్యాంగనాఫాలభాగంబునం జెలువారు సిందూరతిలక మనంగం 


7 


గైసేసి పురుహూతు గారాపుటిల్లాలు, పట్టిన రత్నదర్పణ మనంగ 
నుదయాచలేంద్రంబు తుద బల్లవించిన, మంజుకంకెలిని కుంజ మనంగ 
శతమన్యు శుద్ధాంతసొధకూటముమీ ద, గనుపట్టు కాంచనకలశ మనంగ 
తే. గాలమనియెడు సిద్ధుండు గమిచి మ్రింగి 


కుతుక మొప్పంగ నుమిసిన ఘుటిక యనంగ 
గగనమందిరదిపికాకళిక యనంగ, 
భానుం డుదయించె దేదీప్యమానుం డగుచు. |॥49॥ 


వ్యాసమహర్షి యాత్రకు వెడలుట 


వ. ఇట్లు సూర్యోదయంబగుటయు బాదరాయణుండు కాలోచితకృత్యంబులు నిర్వర్తించి 
గమనోన్ముఖుండై కాశీవియోగజనితవేదనాభరంబు దున్సహంబై యంతరంగంబు( 
గుందింప నెట్టకేలకు నేటికెదురిందువిధంబున శిష్యులుం దానును 
గనద్దనకనకమణిమయ సౌధాట్టవిలాసంబైన యప్పుట్టనంబునకుం బ్రదక్షిణక్రమంబునః 
జనువాండై లోలార్కకేశవులకు నభివాదనంబును భాగీరథికి నంజలిబం ధంబును 
విశ్వనాథునకు వినుతియు విశాలాక్షికిం బ్రార్థనంబును మోక్షమంటపంబునకు 
జయకారంబును నంతర్గేహంబున కామంత్రణంబును గాలభైరవునకు జోహారును 
డుంఠి వినాయకునకు శరణారము దండపాణికి దండప్రణామంబును 

థి య 
గుక్కుటచతుష్టయంబునకు మొక్కును సకల దేవతాకోటికి నేటికోళ్ళును జేసి 
చనునప్పుడు కతిపయదివప్రయాణంబున. |50॥ 


సీ. గంగానదీ ప్రవాఃకణము మాధవదేవు, దోరంతరంబు శ్రీతులసిచిగురుం 
బురుషోత్తమమునందు. బుండరీకాక్షుని, దివ్యపాదాంభోజక్షేత్రజలము 
శ్రీకూర్మము యందు శేషాహిపర్యంకు, కంఠంబు క్రొత్తచెంగల్వదండ 
సింహాద్రియందు లక్షీ నృకంఠీరవ, సార్వభౌము ప్రసాదచందనంబు( 
తే. గాశికావిప్రయోగోరుగాఢతాప, శాంతి కొదవెను శిశిశోపచార మగుచుం 
జాయ తెరువున శ్రీబాదరాయణునకు, హరిహరధ్యానపూజపరాయణునకు. ॥51॥ 


పీఠికాపురవర్ణ్లనము 


సీ. ఏపట్టనముమ్రాల నేలేజు ప్రవహించు, బృథివికి ముత్యాలపేరువోలె 
మున్నూటయలువది మూర్తిభేదములతో, విహరించు నేఎట వేల్పుపిండు 
పీఠాంబచెలి యోగపీఠిహుంకృతిదుర్ల, ననిచికాపుండు నేనగరికెలనం 
గుంతీమహాదేవి కూర్మిమేనల్లుండు, మానవుం డేవీట మరగినాండు 
తే. పెద్దగవ(కుల నేపుటభేదనమున, నెలమినిలుచుండు ప్రీడావిహివజఘను( 
డట్టి పీఠాపురముం జేర నరుగుదెంచె, బరమశైవుండు శ్రీపరాశరనుతుండు. |॥52॥ 


తే. నారికేళంపుబుట్ట నెన్నడిమిచాయ, దళములందును బోలె సంతతముంబాజు 
వేణికాసారణులయందు విస్మయము , జగతి నెక్కడి వేలేటి సాటినదులు. |॥ 53॥ 


సీ. ఏంటేంట విరినీట నిరుగారునుం బండు, బ్రాసంగువరిచేలం బసిండిచాయం 
బరిపాకమున వేగుపనసపండుల తావి, యిందిందిరములకు విందు సేయు 
వే(బోకబొలుపారు వింధ్యాద్రి పవనంబు, సోకపువ్వులతావిం బుక్కిలించు 
వేశ్యవాటికలందు విహరించు వలరాజు, ననయంబు( జెజికునిలును ధరించు 
తే. నారదంబుల వలపుపొన్నలం బెనంగి, విచికిలామోచములతోడ వియ్యమందుం 
బాటలిపుప్పకేతకీపరిమళములు, పొదల విలసిల్లు బీఠికాపురమునందు. |॥|64॥ 


వ. వెండియు ననఖండమండలంబగు మహీమండలంబునకు 
మకరకుండలాలంకారంబునుం బోలె భీమేశ్వరమండలంబు పొరువునం 


ద్రిలింగోత్కలతలంబులనంది వింధ్యాచలపాదంబున. గేదారకుంభకోణార్కస్థానంబుల 
కుపమానంబనంజాలి యేలేటిమేటికాలువలవలన నదీమాతృకంబులగు పంటవలంతి 
సలిలధౌతకలధౌత శలాకాశకల సంకోచంకరణంబులై యుంకురించినవియును, 
గొదమపసరుజెక్కలపక్కిఢాలు పుక్కిలించి యుమయంజాలు చాయ లేర్పడం 
బసరుపాఖునవియును, దక్షారామ రామాజనంబుల చిజుపిక్కలచక్కందనంబుల 
నెకసక్కంబాడు బిగువుపొట్టలం గనుపట్టునవియును, బథికనాసాపుటీకుటరంబులకుం 
గుటుంబకములగు కమ్మదనంబులిని పాలుకుడిచి సుందరీప్రాయంబున 
సామువలచునవియును, బదియాజువన్నె కుందనంపుందగడుం దెగడుచు. బండి 
యుద్ధండకేదారవలయకుముదషండంబు లాఘ్రాణింపనుం బోలె. గైవ్రాలునవియు నై 
కలమశాలిశారదాముఖాదివ్రీహిస స్యంబులవలనను, 

నిరంతరనారికేళచ్చదచ్చాయాచ్చన్న హరిదంతరంబుల భుజంగవల్లీమతల్లికాలింగిత 


క్రముకకంఠో, పకంఠంబుల. గ్రీడించు క్రో డదశనదష్ట 
న్వాదిష్టపనసఫలరససారణీపరంపరా సంపూర్ణచంపకద్రుమాలావాలవలయంబులును, 
వనదేవతావిలాసతాళవృంతాయమాన రంభాపలాశసంభారంబులం 
దిలకతిలకితంబులు, విదేశవిచికిలంబులు, గోరకితకురువకంబులు, 


నిబిడరసకేసరంబులు, నఖిలభుననాభిరామంబులు వైనయారామంబులవలనను 
గన్నులపండువై కుంతీమాధవదేవునకు విశ్రాంతిప్రదేశంబును, హుంకారిణీ మహాదేవికి 
విహార సంకేతభవనంబును, బీఠాంబికాలక్ష్మి కాటకూటంబును, హేలాసానికి 
హాలాపానగోష్టీమంటపంబును, ననందగి భూతబేతాళడాకినీ ప్రేతరంక 
భైరవవ్రాతనిర్మిత ప్రాకారవప్రహట్టకుట్టిమంబగు పీఠాపట్టనంబుం బ్రవేశించిరంత. ॥ 
55|| 


స్త త్రపుసపుప్పలతామతల్లీపటో లికా, కారవేల్లకుడుంగకములతోడం 
గూష్మాండవృంతాకకో లకచించికా, కాయమానకదంబకముల తోడ 
శాకినీమూలకచ్చత్రాకసారణీ, ధాన్యాకమేఘనాదములతోడం 
బిప్పల్యుపోదకి ఏతపలాండుక, వాస్తుశాఖాకోటివాటితోడ 
తే. రాజనలతోడ శృంగబేరములతోడం జిబుగడయు( బెండలముతోడం జేమతోడ 
నొప్పునాలుగు పొలములం దుపవనములు, భువనసారము పీరికాపురవరమున. ॥ 
56|| 


ఉ. హాటకపానపాత్రయును నారగబండినమాతులుంగముల్‌ 
ఖేటము లోహదండము నొగింధరియించి పురో పకంఠశ్శం 
గాటకభూమిభాగమునం గాపురముండెడు పీరికాంబకుం 
రైటభదైత్యవైరి ప్రియకాంతకు మ్రైొక్కె నతంబు భక్తితోన్‌. ॥ 57 ॥ 


శా అంతర్వాణి భజించెం గుక్కుటపతిన్‌ హాలాహలరగ్రీవునిన్‌ 
శాంతస్వాంతుండు గొల్చె దానవచమూసంహారిణిన్‌ హుంకృతిన్‌ 
జింతించెన్‌ మునిసార్వభౌము(డు పురక్షేత్రాధిదైవంబులం 
గుంతీమాధవుం బూజ చేసె బుషివాక్చుష్పోపహారంబులన్‌. ॥ 58 ॥ 


తే. హేల నేలాతరంగిణీకూలనిలయ, బాల బాలారుణాశోకపల్లవోష్టి 
వేల వేలావనోద్దేశవిహృతిలోల, నేల నేలాయనకపాడె బుషివరుండు. ॥59॥ 


వ. అనంతరంబ యొక్కింత మార్గాంతరం బతిక్రమించి. |60॥ 


కుమారారామవర్ణ్లనము 


శా. ఆలోకించె మహామునీంద్రుండు గుమారారామమున్‌ వింధ్యకు 
త్కీలోపాంతధరాలలామము బహుక్రీడావనశ్యామమున్‌ 
బ్రాలేయాచలకన్యకాథవజటాభారాసనార్థిందు 
ఖాలానాయితహేమకూటకలధౌతాట్టాలకగ్రామమున్‌. || 61॥ 


సీ. కొమరేటి కల్యాణకమలషండంబుల, సౌరభ్యభారంబు సంతరించి 
నారికేళాటవీనవపుష్పకుహలళికా, వితతికన్నెటికంబు వీడుకొలిపి 
యస్సరకాంతావిహారహాటకహర్మ్య, శశికాంతమణిగవాక్షముల: దూటి 
భీమనాయకదేవు పేరురంబున. గ్రాలు, భుజగహారములకు భుక్తి వెట్టి 
తే. రాజనారాయణ స్వామి రమ్యభవన, తార్జ్యకేతనపతికి నర్తనము గజిపి 
పొలసి నధ్వపరిశ్రాంతి పొడవడంగ, మౌనివరుపై( గుమారవనానిలములు. |॥62 | 


తే. బాదరాయణుం డత్యంతభక్తినియతి, దివ్యవాహినిం గొమరేటం దీర్ధమాడి 
శిష్యవర్గంబు+ దాను దర్శించి మ్రొక్కి, శాశ్వతునకు( జాళుక్యభిమేశ్వరునకు. ॥63॥ 


వ. వెండియు. గొంత దవ్వుచని. |॥64॥ 


సర్పపురవర్ణ్లనము 


శా. కాంచెన్‌ సర్పఫవురాభిధానము. ద్రిలింగక్షోణి వైకుంఠమున్‌ 
ముంచెన్‌ నారదకుండికాజలముల న్నోదంబుతో దేహమున్‌ 
జించెన్‌ గాశివియోగదుఃఖము మహాక్షత్రంబు వీక్షించి ద 
ర్శించెన్‌ సన్ముని లోచనోత్సవముగా శ్రీభావనారాయణున్‌. ॥65॥ 


సీ, శ్రీసుదర్శనశంఖచిహ్నాంకితముగాక , యెపుడు మిన్నకయున్న యిల్లు లేదు 
బహులోర్ట్వపుండ్రసంపద లేక మృఫయైన, ఫాలరేఖలతోడి ప్రజయు లేదు 
వైష్ణవోత్రమభాగవతసాత్త్వికులగోప్టి, వెలియైన వాటికావేది లేదు 
నలినెక్షణుండు భావనారాయణస్వామి, దప్పించి పరదైవతంబు లేదు 
తే. పరమగీర్వాణయాగవైభవము నెలవు, నిఖలకల్యాణగుణకేలినిలయ మనఘ 
దివ్యములు నూటయెనిమిది తిరుపతులకుం బరమపదమైన శ్రీసర్పపురమునందు. | 
66॥| 


మ. శనివారోత్సవ మాచరించె మునిశిష్యవ్రాతముం దాను గ 
మ్మనిపణ్యారముతోడ బూరెగమితో మండెంగ దండంబుతో 
ననుగుంబాసెముతోడ. బొండుకలమాహారంబుతో నేతితో 
ఘనరంభాషలఖండశర్కరలతో గారుణ్యపాథోధికిన్‌. ॥67॥ 


తే. ద్వాదళాక్షరదివ్యమంత్రమునం బూన్సెం జెంగలువ పువ్వుదండ లక్ష్మీధవునకు 
శ్రీమదష్టాక్షరమున నర్చించెం దపసి, భావనారాయణస్వామిం బసిండివిరుల. ॥68॥ 


వ. అనంతరంబ కతిపయప్రయాణంబులం దుల్యభాగాతీరంబున. ॥69॥ 


శా. చేతోమోద మెలర్పం గట్టెదురం గాంచెన్‌ భారతామ్నాయ వి 
ద్యాతంత్రగ్రథనాబ్దసంభవుండు వేదవ్యాసుం డభ్యర్హిత 


జ్యోతిర్లిగమయస్వరూపుల జటాజూటావనార్దేందులన్‌ 
వాతాపీల్వలవైరి గౌోతమనదీవాస్సంగమేశానులన్‌. ॥70॥ 


తే. వేదశాఖావిభాగసంవేది యతండు లలిత బిల్వశాఖాపలాశసమితి 
సంగమేశఘటో దృవశంకరులకు, నర్చనము సేయు. బ్రణవపంచాక్షరముల. ॥71॥ 


వ. మణీయు+ దుల్యభాగాతీరంబున సాంపరాయణగ్రామంబుచేరువ బిల్వాటవీ వాటి. 
గపట భిల్లుండైన చలిగొండ జేని యల్లుని ముక్తీశ్వరు దర్శించి. ॥72॥ 


ఉ. వేదవిభాగముం బరిఢవించిన పుణ్యుండు వేడ్క బూన్సె బి 
ల్వీదళపూజనంబు గడులెన్సంగం గూరిమిశిష్యపంక్తితో 
నాదిమభిల్లు నిత్యకరుణామృతపూరము. జల్లు పుండరీ 
కోదరభల్లు నృత్తకరియూథపుమల్లుని గొడయల్లునిన్‌. |॥73॥ 


తే. పదియునార్వన్నెబంగారు. బరిహసించు, నవనవారగ్వధప్రసూనములు గోసి 
సాంపగాయమహాగ్రామసవిధనిలయు, నభవుం బూజించెం బుండరీకాక్షమూర్తి. ॥74॥ 


క. పంచబ్రహ్మంబుననున్‌, బంచాక్షరమంత్రమునను బంచాననునిం 
బంచమవేదం బభినిర్మించినముని ఫూన్సెం బుండరీకకళికలన్‌. ॥75॥ 


వ. ఇవ్విధంబునం గాలకంఠునకు. బ్రభాతకాలపూజ నిర్వర్తించి సాత్యవతేయుండు 
గమనోన్ముఖుండై యున్న సమయంబున. |॥76॥ 


స్స్‌ ఎవ్వాండు వింధ్యాద్రి నిజ్జింకులింకించె, గంభీరహుంకారగర్దనమున( 
బ్రణవపంచాక్షరోపనిషత్స వంచంబు, లెవ్వాడు శివునిచే నెజింగికొనియె 
గడసిల్లుధరయొడ్డ గెడవైన నెవ్వా(డు, త్రాసుపైం గట్లెచందమున వంచె 
నంభోద సు లేడింటి నాపోశనం బెత్తి, కలిగించె నెవ్వాడు క్రమ్మజింగ 
తే. భీమనాథేశ్వరుండు గౌరిం బెండ్లియాడి, దక్షిణాముఖకల్యాణదర్శనమున 
వత్సరము వత్సరంబు నెవ్వానిం జూచు, నతడు గగనాగ్రమాణిక్య మరుగుదెంచె. ॥ 
77|| 


తే. మలయదుర్ధరగిరిగుహామందిరుండు, 
తామ్రపర్లీజలస్నాన ధౌతమలు(డు 
కలుషితాంభఃప్రసాదైకకతకఫలము, 
కోమలియుం దాను నేతెంచెం గుంభభవుండు. |॥78॥ 


శా. ద్వీపాంతోద్భవు(డైన సంయమికులాధీశుండు కాలోదిత 
వ్యాపారంబులు దీర్చి రేపకడ దక్షారామయాత్రోద్యమం 
బాపాదించుచు నోంక్రియానగరపర్యంతార్థమార్గంబునన్‌ 
లోపాముద్రయు+ దాను వచ్చు ముని నాలోకించె దౌదవ్వులన్‌. |॥79॥ 


తే. ద్వాదశక్షేత్రయాత్రావిధాననియతి, భీమమండలి: జరియింపం బృథుల భక్తి 
గుక్కుటేశ్వరు దర్శింప గోర్కి పుట్టి, యట్టి పీఠాపురంబున కరుగువాని. ॥80॥ 


ఉ. టేపులు భీములింగము గుణించి జపం బొనరించి నిచ్చలున్‌ 
మాపటిదాఈ దీర్ణముల మజ్జనమాడుచు నుండు వాని బీ 


ఠాపురి కుక్కుటేశ్వరుని డాయంగం బోయెడువానిం దుల్యభా 
గాపగ చెంత శంకరగృహాంగణ బిల్వవనాంతరంబునన్‌. ॥81॥ 


వ. అప్పరమమాహేశ్వరుం గనుంగొని సాత్యవతేయుండు ప్రత్యుత్ణానంబు చేసి 
యెదుర్కొనియె నతండును. ॥82॥ 


సీ. భస్మత్రిపుండ్రాంకఫాలప్రదేశుని, రుద్రాక్షమాలికారూఢవక్షు 
నుపదితకృష్ణాజినోత్తరాంగుని( బల్ల, వారుణాంచితజటాపటలధారు 
దామ్రపాత్రాంగుళీదర్భ మూల పవిత్రు దరుణకింశుకలతాదండధారు 
బ్రావృషీణ్యవినీలపాథోధరశ్యాము, సాలవృక్షప్రాంశు(జారుదేహు 
తే. బరమభాగవతోత్తమప్రథమగణ్యు, విమలమాహేశ్వరాచారవీథిపథకు 
నఖిలనీవారముష్టింపచాగ్రవరునిం బులినసంభవుం బొడగాంచెం గలశజుండు. ॥83 | 


ఉ. యోజనగంధినందనుండు నూర్వశిపట్టియు నిర్ణి రోధని 
ర్వ్యాజనిరంకుశప్రణయవైభవసంపద సొంపు మానసాం 
భోజములం దలిర్చ మునిపుంగవు లొండొరుం గౌగిలించి వి 
భ్రాజితలీలం జల్పిరి పరస్పరముం గుశలప్రసంగముల్‌. |॥84॥ 


క. వినయము భక్తియు సంభ్రమ, మును సౌహార్దంబు హృదయముల మొలతేరన్‌ 
వినుతి యొనర్చి రగస్త్యున, కును వైశంపాయనాదికులు మునిశిష్యుల్‌. ॥85 ॥ 


వ. అనంతరం బాతుల్యభాగాతీరబిల్వతరువనాంతరంబున 
శశికాంతశీత లశిలాతలప్రదేశంబున నాసీనులై యిల్వలాసురదమనుండును 
బరాశరనందనుండును  గంతతడ _ విష్టకథావినోదంబులం బ్రొద్దువుచ్చి రప్పు 
డగస్త్యుండు సాత్యవతేయున కిట్టు లనియె. ॥86॥ 


అగస్త్యుడు వ్యాసమహర్షి గాశిం బాసి వచ్చుటకుం గారణం బడుగుట 


తే. ఆననమునందు వైవర్ష్య మగ్గలించెం గన్నుగవయందు దైన్యంబు గానంబడియె 
నార్తి నేదేనియొకటి నీయంతరంగ, మూనియున్నది యిది యెట్టులొక్కొ యనఘ. ॥ 
87॥ 


సీ. లోలార్కునకు నీకు లోలోన నేమేనిం బోటిపుట్టదు గదా మాటమాట 
వెనకయ్య శ్రీడుంఠివిఘ్నేశ్వరస్వామి, ధిక్కరింపండు గదా తెగువ నిన్ను 
నాశొన్న నిన్ను మధ్యాహ్నకాలంబున, నరయకుండదు గదా యన్నపూర్ణ 
నెప మేమియును లేక నీయెడాటమ్మునం బాటిందప్పండు గదా భైరవుండు 
తే. ఎట్టు పాసితి మిన్నేటి యినుకతిప్ప, లెట్టు పాసితి వాస్థలం బెరుకోసు 
లెట్టు పాసితి వవిముక్తహట్టభూమి, యెట్టు పాసితి విశ్వేశు నిందుధరుని. |॥88॥ 


క. కాళీనందన కంఠీ, కాలుర శిరములకు విరులు కల్పించునొకో 
లీలావనాంతరమునను, మాలోపాముద్ర యిడిన మల్టీవల్లుల్‌. ॥89 ॥ 


శా. ఆమందాకిని యాత్రి ణి వలనం బాబాహ్యకక్ష్యాస్థలం 
బామధ్యాంతరకక్ష్య లావిమలదివ్యజ్యోతిరుజ్ద్రంభణ 
శ్రీమద్విశ్వపతీశలింగము మదిం జింతింపం గాశీమహా 
గ్రామం బిప్పుడు నాకనుంగవకు సాక్షాత్కారముం గైకొనున్‌. ॥90॥ 


శా. ఆనందంబున నర్ధరాత్రముల, జంద్రాలోకముల్‌ కాయంగా 


క 


నానాసైకతవేదికాస్థలములన్‌ నట్టిక్కులన్‌ శంభు గా 
శీనాథున్‌ దరుణేందుశేఖరు శివున శ్రీకంఠునిన్‌ బొడుచు 
న్మేనెల్లం బులకాంకురప్రకరముల్‌ నిండార మిన్నేటిలోన్‌. |॥91॥ 


గంగాయమునాతీరో, తృంగమున( బ్రయాగను న్సదాశివు విశ్వే 
శుం గూర్చి తపము చేసితి, నంగుష్టము ధరణి మోపి యతిఘోరముగన్‌. |॥92॥ 


తే. వినయము నాకు మదిలోన విస్తరిల్లెం బరమధర్శజ్ఞ కాశికాపట్టనమున 


సుండు మూఢాత్ముండైనను నుడుకడకుం బోవం దలంపండు శ్చ కెట్లు బుద్ధి పుట్టె? | 
93|| 


వ. అనినం బారాశర్యుండు వాతాపిదమనున కిట్టనియె. ॥94॥ 


వ్యాసులు తాను గాశిం బాసిన కారణంబు. జెప్పుట 


చ. సమధికసత్కవీశ్వరులు జైమినిపైలసుమంతు లాదిగా 


క 


క 


శమదమసద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడ గూడిరాం 
గ్రమమునం క్షేత్రయాత్రకు ధరాతలమం దఖిలంబు ద్రొక్కి భా 
వము భవభక్తియుక్తముగ వచ్చితి గాశికి బుణ్యరాశికిన. ॥95 ॥ 


ఏమిశకునమున. జొచ్చితి, మో మన్మథదమనువీ డహోరాత్రంబుల్‌ 
మే మేడునాళ్ళదనుకను, స్వామీ! యుపవాసముండి జడిసితిమి మదిన్‌. ॥96॥ 


గేహముల కేగి భిక్షాం, దేహాయన న్వీట నొకపతివ్రత యైనన్‌ 
సౌహార్దంబునం దెడ్డెం, డాహారము పెట్టదయ్యె నా దినములలోన్‌. ॥ 97 ॥ 


శా. శ్రీవిశ్వేశ్వరదేవదేవుని కృపాశ్రీచే దివోదాసు బా 


హావిశ్రాంతబలంబుచేత ధవళన్యాయప్రజావృద్ధి నొ 
ప్రై విశ్రామము గల్లి సుస్థిరతిరంబై యుండి భాసిల్లంగా 
నీ వారాణశిలోన భిక్ష కజివయ్యెం జూడుమీ కుంభజా. ॥98॥ 


శా. వైశంపాయనుం డెంతయు సుడివడె న్వాడె న్సుమంతుం డతి 


క్లేశం బందిరి పైలజైమినులు దుఃఖించెన్‌ మదీన్‌ దేవలుం 
డాశాంతంబులు చూచె దాల్భ్యుం డుదరొ దగ్రక్షుధాక్షో 'భచేం 
గాశీపట్టనవిప్రవాటికల భిక్షాలబ్ది లేకుండుటన్‌. |॥99 | 


తే. అక్కటా యేమి చెప్ప వింధ్యాద్రిదమన, కాశీలో నేడు నాళ్లు నిష్కారణంబ 


వ. 


శిష్యులును నేను నిట్రుపాసెంబు నడితి, మమరగంగానదీసైకతములయందు. ॥100॥ 


అష్టమదివసంబునం దరుణోదయకాలంబున గంగాపులినోః తృంగంబులం 
గుశశయనంబున మేలుకాంచి యభ్యుదితంబైన మార్తాండమండలం 
బాఖండలదిశావేదండకంఠ గ్రైవేయకనకఘంటికాఠంకారంబునుం బోలె 
నుదయగిరిశిఖరతటసవిధంబునం గుంకుమరజస్తసరేణువిసరంబునుం బోని నిగనిగ 
నునుజిగి గీలుకొని కోమల జిలుంగుజిగికొనలు గగనతల మలమికొనుకొలంది 
మణికర్ణికాంభఃప్రవాహంబున నఘమర్షణన్నానం బాచరించి 


యత్తీరవాసిజన విరచితవాలుకాలింగంబులకుం బీఠార్చనాశంభులింగంబులకును 


ముంత్రాక్షతపుప్పకపూర్వకంబుగా నభివాదనంబు( జేసి 
పంచబ్రహ్మపంచాక్షరీమంత్రప్రధానంబులు జపియించి సిద్ధమునిపరంపరాసంకులంబైన 
ఘంటాపథంబునం గంగాబహిర్గేహదేహలివిభాగంబును 


నంతర్గేహసౌధవీథికాట్టకుట్టిమప్రఘణంబులును గడిచి లోలార్కకాలభైరవ 
డుంఠివినాయక విశాలాక్షి ప్రముఖపరివారదేవతాకోటికి నేటికోళ్లు సమర్పించి 
విశ్వేశ్వరు విరూపాక్షు నక్షిణమోక్షలక్ష్మీసామ్రాజ్యసింహాసనారూఢుం దారకోపదేశదేశికు 
ధాక్షణ్యపుణ్యకరుణాకటాక్షవిక్షాపేక్షుని. బ్రదక్షిణక్రమదండప్రణామపురస్సరంబుగా 
సేవించి ముక్తిమంటపంబునం గొతతడవుండి మధ్యాహ్నకాలం బగుట నిరూపించి 
భిక్షాపాత్రంబులం గేలం బూని యతికఠోరజరఠరక్షుధాగ్నితాపంబునకుం _ దోడగు 
తపనమయప్రచండకిరణకాండప్రకాండంబులు నెత్తి మండింప లేదు నడువుండు 
పొండుకూడ దను నిషేధవాక్యంబులు చెవులు నిండికొన విప్రవాటంబులః 
బ్రతిగేహంబును బరిభ్రమించి విసికి విసిమాలి వేసరి యలసి యారటంబొది సొలసి 
జూతించి తూలి దూంపటిలి యుల్లంబునం గ్రోధం బుద్భవించిన. [1011] 


శా. కుక్షిప్రోద్భవనిష్టురక్షుధితదుష్కో ధాంధకారంబునం 
జక్షుల్‌ రెండును జిమ్మచీకటులుగా సంరంభశుంభద్దతం 
బ్రేక్షచ్చాత్రులు భీతింబొందం గడునుద్రేకించి హట్టంబునన్‌ 
బిక్షాపాత్రము రాతిమీంద శతధాభిన్నంబుగా వై వైచితిన్‌. |102॥ 


క. అటు పౌరవీధి చక్కటిం బటుకునం బడవైచి క్రోధపరిపాటిమెయిం 
గటము లదరంగ భ్రూకుటి, నిటలములను జెమటనీరు నిండ ఘటిల్లన్‌. ||103|| 


క. ఏమి యని చెప్పుదును లో, పాముద్రాప్రాణనాథ ప్రజ్ఞావిభవం 
బేమోయయి చెడేపోవంగ, నామది నెన్నండు లేని వై నైచ్యము పొడమెన్‌. ॥104॥ 


సీ. ఏలా విచారింప నిందురేఖామౌళి, వివిధమౌక్తికధాతు * విశ్వనాథు 

పై వితర్కింప హిమశైలశేఖరో, ప్తీయకౌశేయంబు సిద్ధతటిని 

నేలా పరిక్షింప నిభరాజవదనుని, డుంఠి విఘ్నేశు మండూకజఠరు 

నేలా విలోకింప వ్రీళాకళాశూన్య , కటిం గాలభైరవు వటుకనాథు 

తే. నిధకిలకైవల్యకల్యాణనిలయమైన, కాశిపైం గూడు లేకుండుకారణమున 

నలిగి శపియింపంగాం బూని యందుకొంటి, ధృతకమండలు భాగిరథీజలంబు. ॥105 ॥ 


ఉ. కోపము సంహరింపు మునికుంజరయంచు లలాటదేశసం 
Ses మహా 
తాపసశిష్యబృందముల్‌ ధర్మపథంబును దెల్పి చెప్పగా 
శాపజలంబు పూనితిం బ్రశాంతివిహినత నేమి చెప్పుదున్‌. 106 ॥ 


వ. ఇవ్విధంబున సప్తవాసరోపరవాసాయాససంభూతప్రభూతరోషావేశంబున 


వూ 


నంగుళీపవిత్రసనాథంబైన హస్తంబున మణికర్ణికాజలంబులు ధరియించి యిట్లని 
శపియింప నుద్యోగించితి. |107|| 


వ్యాసులు కాశిని శపింపయబూనుటి 
శ్లో. మాభూత్త్రైపూరుషి విద్యా, మాభూత్తైపూరుషం ధనమ్‌ 


మాభూత్త్రైపూరుషి భక్తి, కాశ్యాం నివసతాం సదా. ॥108 | 


తే. అని శపింపంగం బూను నయ్యవసరమున 
నేమి చెప్పుదు నోసంయమీంద్రవంద్య 
యుదిలగొని కంపమందుచునుండెం గాని 
శాపజల మందుకో గేలు సాంగదయ్యె,. |॥|109॥ 


వ. ఆసమయంబున గాశికానగరసోమవీథికాభవనవాటికామధ్యంబున నొక్కయింటి 
మచ్చకంటి పంచాశద్వర్షదేశీయపలితసారంబైన వేణిభారంబు గైవడ 
ముదుసలిచక్రవాకంబులతో _ నెకసక్కెంబాడు _ వీ(గుచన్నుల వ్రేగుదనంబునం 
దనతనూవల్లి జలదరింపం గంకణరుణరుణత్కారంబు దోరంబుగాం గ్రక్కున 
గోపురద్వారంబు బోరుతలుపు వాయందట్టి  యందియలరవళితోడం గూడి 
మట్టియలమ్రోత త్రిభువనంబులు నురుజగొనం దేరుగడుపయోలం జరణపల్లవంబు( 
జాంచి యనంగధ్వజపటకరోరపాఠీనచ్చాయాదాయాయంబులైన వెణందకన్నులు 
తలచుట్టునుంబలిసి పొలయ కలమధురఎణాక్వాణపాణింధమంబైన యెలుంగు నెత్తి 
యో బ్రాహ్మణోత్తమా! శాప ముపసంహరించి యిటు రమ్మని నన్ను జేరం బిలిచిన. గ 
110॥ 


ఉ. సంతసమంది యే నపుడు శాపజలంబులు పాటి(జల్లి వే 
దాంతవచోమహోపనిషదర్థమయిన్‌ శుభరూపవృద్ధసీ 
మంతినిః గాశికానగరమద్యేనివాసిని విశ్వనాథుశు 
ద్దాంతము డాయంబోయితి( బ్రియంబును భక్తియునుం దలిర్పగన్‌. ॥111॥ 


ఆ. డాయంబోయి యప్పు డాయమ్మ యెవ్వరె, యేకులబునదియొ యెటు(గకయును 
నే జోహారునిడితి (హృదయంబ నేరుచు, నెదురు ప్రాభవంబు నేర్చరింప.) ॥112॥ 


వ. అంత నన్నుం జేరంబిలిచి యక్కాంత యిట్లనియె. |113॥ 


తే. భిక్ష లేదని యింత కోపింతురయ్య? కాశికాపట్టనముమీందం గానినేయ 
నీమనశ్శుద్ధిం దెలియంగ నీలకంఠుం డింత చేసెను గాక కూ డేమి బ్రాంతి. |114॥ 


తే. శ్రీవిశాలాక్షి బంగారుతెడ్డునందు, నమృతపాయన మొసంగు నభ్యాగతులకు 
గాశికాపురి మధ్యాహ్నకాల మనగ, వినియు నెణుంగవే యాతిథ్యవేళలందు. ॥115॥ 


ఉ. ఏడు దినంబు లన్నమున కెడ్డము పుట్టిన యంతమాత్రలో 
నేడుచుచున్నవాండవు మునీశ్వర నేండును నీదు ధీరతల్‌ 
పాడటీపోయెనే శివునిభార్యకుం గాశికి బుణ్యరాశికిం 
గాడు నొనర్పం జూచెదవు * కంఠపు.గ్రోధము పెచ్చులెచ్చంగన్‌. ||116॥ 


ఉ. క్రొన్నెలపువ్వుదాల్పునకుం గూరిమిభోగపురంద్రి కక్కటా 
యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టికోప మే 
లన్న! ఘటించె దో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షితః 
కిన్నకరోతి పాపమను కేవలనీతి దలంచి చూడంగన్‌. |117॥ 


తే. కాశిపై( గోపగింపంగం గాదు నీకు, నెంత కోపించునో యింత కిందుమౌళి 
విప్రండవు గాన నేరము వెదక దగదు, భిక్షం గొనరమ్ము మాటలు పెక్కు లేల. |118॥ 


వ. అనిన నవ్వాలుంగంటికి నిట్లంటి. [119 || 


శా. తల్లీ! యిన్ని దినాల కేనియు సుధాధారారసస్యందియై 
యుల్లంబున్‌ సుఖయింపంజేయు పలు కెట్లో వింటి నివ్విటిలో 
బెల్లాణొ న్నతవాన నే నొకండనే భిక్షానకున్‌ వత్తునో 
యెల్లన్‌ శిష్యుల గొంచు వత్తునొ నిజం బేర్పాటుగాం జెప్పుమా. ॥120॥ 


తే. ఈవు పెట్టిన భిక్ష మే మిందజమును 
బంచుకొని చేయువారము ప్రాణరక్ష 
నాతి యందజవియును బ్రాణములు కావె? 
నాయదియె ప్రాణమని వత్తునా! భుజింప. |॥121॥ 


వ. అనిన మందస్మితవదనారవిందయై యయ్యిందుబింబానన యిట్లనియె. ॥122॥ 


శా. అంతేవాసులు నీవుం గూడుకొని మధ్యాహ్నాభిషేకక్రియల్‌ 
శాంతస్వాంతతజాహ్నవిం జలిపి పెల్చన్‌ రండు నే నింతలో 
నంతర్గేహమునన్‌ సమగ్రముగ మీ కాహారము ల్వేగం గ 
ల్పింతున్‌ భోజనమిష్ట మిందణకు దృప్తిన్‌ బొందంగాం బెట్టెదన్‌. ॥|123॥ 


క. ఆశొటి రిన్నిదినములు, పోకంతయు భిక్ష వీటం బుట్టక యునికిన్‌ 
ఆశట దూశట నలిగితి, రేకట వాయంగ | భిక్ష లిడియెద రండీ. ॥124॥ 


వ. అనిన నేమును వియల్లోకల్లోలినికిం జని యాస్టవనం బాచరించి 
యుభయపవిత్రంబులు ధరియించి వేదంబులు పఠించుచు వచ్చి యమ్మచ్చకంటి 
యింటి మొగసాల గూర్చింటిమి. |125॥ 


క. మున్నూరు శిష్యులను నే, నన్నెలంతుకతోడ మాటలాడిన యయ్య 
భ్యున్నతసౌధముమీందను, సున్నమునిగిడించినట్టి జోడరంగులపై. ॥126॥ 


వ. ఉండి యాసారప్రసారంబులు చేయు శంభలళీజనంబుచేతను మారాక యెటీంగించిన 
నబో ఎటి హాటకమయంబైన గొడుగుపావలు గిలుకలు గులుకరింపం 


గుసుమకో! దండసమ్మొహనకాండంబును. బోని యొక్క 
రండవవయసుతాంబూలకరండవాహినిం గైదండపట్టుకొ ని యేతెంచి రండు 
విచ్చేయుండని సబహుమానంబుగాం దోడ్కొనిపోయి 


చంద్రికాసంకాశకౌశేయశతసహస్రసందాని తవితానోపశోభితంబును, 
గాలాగురుధూపధూమవాసనాసనాథంబును, గర్పూరరచితంరంగవల్లివేల్లితంబును, 
గస్తూరికాలేపనసురభిశశికాంతమణిశి లాకుట్టిమంబును నగు 
చతుశ్శాలాభోజనమందిరంబున వృద్ధానుపూర్వకంబుగ నుచితాసనంబులం 
గూర్చుండ నియమించిన. ||127॥ 


క. మొగి విరిసి కజికుగూడక, పగులక వెడలుపును నిడువుం బసిమియుం గల లేం 
జిగురరంటాకులు పెట్టిరి, దిగదిగ నద్దేవియాజ్ఞ దివ్యపురంధ్రుల్‌. 128 ॥ 


వ. అనంతరంబ. ||129|| 
తే. అర్చనలు చేసి గంధపుష్పాక్షతముల, ధూపమిచ్చెం గాలాగురుధూమరేఖం 


గప్పురంబు నివాళించెం. గమలనేత్ర, పంక్తిపంక్తికి నేతెంచి బ్రాహ్మణులకు. ॥130॥ 


= జే 


ఉ. ఇందటు( గూడి శాంతి పనియింపుండు మజ్జనమాచరింవుం డ 
ర్టేందుకళాకిరీటునకు నై యమృతాన్నము లి పదార్ధముల్‌ 
మేందగతిం భుజింపుండు సమస్తజగత్ప్సతి కాశికాప్పురి 
మందిరవిశ్వనాయకుం డుమాపతి ప్రీతి వహించు గావుతన్‌. |॥131॥ 


వ. అని పంక్తిపంక్తి నడుమ నిలుచుచు. నయ్యింతి 
భక్తిశ్రద్ధాతాత్సర్యవిశ్వాసపూర్వకంబుగా నుర్వీగీర్వాణవర్గంబులం  బ్రార్థించుచు 
నాపోశనంబులు వోయింపనుండె నప్పు డేను 


బైలసుమంతుజైమినివైశంపాయనాదిశిష్యప్రకరంబు నెమ్మనంబుల నిట్లని 
వితర్కించుచుంటిమి. |132॥ 


ఉ. వండినచొప్పునుం బొగపువాసనయుం బొగపారుచందమున్‌ 
భాండసమృద్ధి సంపదయు+ బాసవిభూతియు సర్వమంగళం 
బండజయానే రిత్తప్రియ మాడెడు నేండును భోజనంబు లే 
కుండుట గాననయ్యె నసితోత్సలగంధియు నేమి మాయయో. ॥133॥ 


ఉ. చల్లని సౌమ్యదృష్టియుం బ్రసాదము మాధురియు న్వివేకము 
న్వెల్లదనంబు మౌగ్యమును నిర్మలినత్వము జూడవచ్చినం 
గల్ల  యొకింతయేని( బొడగానగరా దరంటాకుం జూచిననీ 
రల్లనె గుండె యోగిరము శాకములుం బొడగానరామికిన్‌. ॥134॥ 


తే. పాత్రసంశుద్ధి కాజ్యంబు పస్తరించి, యూరకుండిరి యిది యేమియొక్కొ వీరు 
కానరావిప్టు “శాకపాకములు నెదుర, మనకు నిజమయ్యె న న. | 
135 || 


మ. అవుగా కేమి నిజంబు తేటపడంగా నర్చించె గంధాక్షతా 
దివిశేషంబుల శాంతిపాఠమును సందీపించె విశ్వేశ్వరున్‌ 
శివు నుద్దేశము చేసి మ్రొక్కి వివిధాశీర్వాదముల్‌ గైకొనెం 
ధవళాంభోరుహనేత్ర యింతయును మిధ్యాదృష్టి గానేర్చునే. ॥136॥ 


క. కానీ యీదివసంబును, నే నిన్నటి యట్లకాక యేమనంగ నపో 
సానంబులు వడ్డించిరి, మానవతీజనులు లీల మహిదివిజులకున్‌. ||137|| 


తే. పోసి రాయెల్లవారి కాపోశనములు, నారగింపు(డు లెండు మీ కమృతమస్తు 
ప్రొద్దుపోయెనుజుండని బుజ్జగించి, మ్రొక్కి యంజలియెత్తె నమ్ముదుకపణంతి. ॥138॥ 


శా. ఆముతైదువ యాజ్ఞ విప్రనికరం బాపోశనం బెత్తినన్‌ 
సామర్థ్యం బది యెట్టిదో నిఖిలమున్‌ సంపూర్ణమై పత్రపా 
త్రీమధ్యంబునం బిండివంటకములుం దివ్యాన్నముల్‌ ష షడ్రసీ 
సామరగ్రీరుచిమత్సదార్థచయము ల్సంధిల్లె నొక్కుమ్మడిన్‌. ॥139॥ 


ఉ. పప్పును బిండివంటలును బాయసముల్‌ ఘృతముల్‌ గుండంబులుం 
గుప్పలుగాంగం జుట్టునను గూర్చంగం గూడిన యేరుంబ్రాలతే 
ల్లప్పురభోగివంటకము గమ్మని తాలిపు సొజ్జెపిండితో 


నొప్పులుగా భుజించిరి బుధోత్తము లాశటిచిచ్చుపెచ్చునన్‌. ||140॥ 


క. తరుణి యిది యన్నపూర్ణా, పరమేశ్వరి గాని యితరభామిని గాదం 
చరవాయి గొనక మెనంగిరి, పరమమునీశ్వరులు పంచభక్ష్యాన్నంబుల్‌. |॥141॥ 


శా. ద్రాక్షాపానకఖండశర్కరలలో రంభాఫలశ్రేణితో 
గోక్షీరంబులతోడ మండెంగలతో గ్రొన్నేతితో బప్పుతో 
Se am నేరు(బ్రాలకలమాహారంబు నిశ్శంకతం 
గుక్షుల్‌ నిండంగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్‌. ||142 ॥ 


MUI 


ఆ. ఎవ్వ డేపదార మెంతేనిం జింతించు, నతని కాపదార్థ మంత గలిగి 
యరంటియాకుమీంద నవతారమై యుండు, నిట్టిమహిమ చూడ మెన్నండేని. ॥143॥| 


ఉ. వేలుపుగిడ్డియుం బరుసవెదియుం గల్బకుజంబుం దోడ రా 
లాలితపాదనూపురరుళంరుళనాదము లుల్లసిల్లం బైం 
జేలచెజంగు దూలంగ విశ్చ్శంఖలవృత్తి జరించుచుండె నీ 
లాలక యన్నపూర్ణ యమృతాన్నముం బెట్టుచు నన్నిపంక్టులన్‌. ||144॥ 


వః ఇవ్విధంబున నాజ్యధారాప్రవాహంబును,శర్కరాక్షోద సికతాంచితంబును, 
బాయసాపూపసంపన్నంబగు కలమాన్నపూర్ణంబును, 
ద్రాక్షాగోక్షీరక్షౌద్రపుండ్రేక్షుఖండమండితంబును, 
రంభానారికేళఫలపాకశాకసాకల్యకల్యంబును, షాడబరసావళిపానకప్రచురంబును, 
శరచ్చంద్రచంద్రికాధవళదధిసమృద్ధంబును నైన భో జనోత్సవంబు వైశంపాయసవమన;ః 


ప్రమోదసంపత్సంపాదనలంపటంబును, సుమంతుసంతోషకారణంబును, 
బైలరసనాతపఃఫలంబును, జైమినికామనాకామధేనువును, దేవలముదావహంబును, 
రోమహరణహరో త్కర్షావహంబును, సూతకౌతూహలహేతుభూతంబును, 


నస్మన్మనోరథవి హార ఘంటాపథంబునునై ప్రవర్తిల్లె దదనంతరంబ. ॥145 | 


2౧ 


ఆ. హస్తములను గడిగి యాచమనక్రియా, వ్యాప్తి దీర్చి దేవి యాజ్ఞ మేము 
విమలసౌధమధ్యవేదికాస్థలమున, విశ్రమించియున్నవేళయందు. |146॥ 


వ. అభ్యంతరభవనంబునందుండి. [147 || 


విశ్వనాథుడు పార్వతితోడ వ్యాసాదులుండిన వేదికకడకు విజయము 
చేయుట 


సీ. చంద్రబింబానన చంద్రరేఖామౌళి, నీలకుంతలభార నీలగళుండు 
ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు, మదనసంజీవని మదనహరుండు 
నాగేంద్రనిభయాన నాగకుండలధారి, భువనమోహనగాత్ర భువనకర్త 
గిరిరాజకన్యక గిరిరాజనిలయుండు, సర్వాంగసుందరి సర్వగురుండు 
తే. గౌరి శ్రీవిశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు 
నేగుదెంచిరి యొయ్యార మెసక మెస(గ, విహరణక్రిడ మా యున్న వేది కపుడు. | 
148 || 


తే. జయయు విజయయు నొకవంక సరస రారు 
నందికేశుండు ముందర నడచి రాడు 


ప్రథమదంపతు లేమి సంభ్రమము లేక 
యరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు. ॥149॥ 


శా. గౌరిం జూచినయప్పు డంచితమహాకారుణ్యసంసత్తియుం 
దారాసాయకమౌళిం జూచినపు డుద్యత్యోధసంరంభముం 
దోరంబై యపు డంతరంగముల సంతోషంబు సంత్రాసముం 
బూరించె న్విను మేమి చెప్పుదు మహాపుణ్యాత్మ కుంభోద్భవా. |॥150॥ 


తే. కాశీ శివునకు శుద్దాంతకాంతగాన 
దానిపై నల్లి కోపపాత్రంబ నైతిం 
గాశి గారికి సవతియో. గాన నేను 
దానిపై నల్లి ప్రేమపాత్రంబ నైతి. ॥151॥ 


వ. అనంతరంబ యేము ప్రత్యుత్ణానంబు చేసి యాపురాణదంపతులకుం బ్రణామంబు 
లాచరించి మడిసందులం జేతులిడి యొక్కకెలన నిలిచి యుండితిమి. 
పార్వతీపరమేశ్వరులు వేదికాస్థలంబున విజయం చెసి కూర్చుండి రప్పుడు శంభుండు 
కోపసంరంభంబున నాదిక్కు చూచి ధిక్కరించి యిట్లనియె. ||152॥ 


శంభుండు వ్యాసుని శిష్యులతోడం గాశి వెడలిపొమ్మనుట 


సీ. ఓరి దురాత్మ! నీవారముష్టింపచా, భాస! యోజనగంధ ప్రథమప్పుత్ర! 
దేవరన్యాయదుర్భావనాపరతంత్ర! బహుసంహితావృథాపాఠపఠన! 
భారతగ్రంథగుంభనపండితంమన్య! నీవా మదీయపత్న్నికి నశేష 
కైవల్యకల్యాణఘంటాపథమునకుం గాశికాపురికి నిష్కారణంబ 
తే. శాప మిచ్చెద నని యనాచారసరణి 
నడుగుపెట్టినవాడ వహంకరించి 
పొమ్ము నిర్భాగ్య మాయూరిపొలము వెడలి 
యెచటికేన్‌ నిష్యులును నీవు నీక్షణంబ. |153॥ 


క. పోక నడగొట్టితేనియు, రాకింతుం జుమీ మొగంబు రాచట్టుపయిం 
శ్రీకాశిక నిందించిన, నీకింతట నేలపోవు నీచచరిత్రా. |154॥ 


క. వడి విడువక యివ్వడువున , నుడుపతిమకుటుండు చెవుల కొనరని నుడుగుల్‌ 
నొడివిన నే నయ్యిరువుర, యడుగులం బడి కాశి వెడలి యరిగెడువేళన్‌. ||155॥ 


చ. వెఖివకు మోకుమార! పదివేలవిధంబులనైన నిన్ను నే 
మటివ మటేడకుం జనుట మాని సుఖంబున దక్షవాటికన్‌ 
దుజంగలి గొన్న సమ్మదముతో గమనింపుము భీమనాయకుం 
డజగొజలేనివేల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యెడున్‌. | 156॥ 


వ. అనిన నంబవచనంబులు విని 
విశ్వేశ్వరదేవరచి తవ్యక్కారమహోపద్రవసంభూతవేవనాదాయమానమానసుండ 
నయ్యును భవానీకృపాపాంగవీక్షావిక్షేపదాక్షిణ్యంబున నొక్కింత యంకిలి దెలిసి 
శిష్యసహితుండనై యెన్నడెన్నడు భీమేశ్యరు. దర్శింతునో యని యువ్విళ్ళూరి 
యేతెంచుచున్నవాఃడం బరమమాహేశ్వరుండ వైన నినుం గనుంగొంటి నింక 
నామనోరథం బవ్యాహతగతిం బ్రవర్తింపం గలయది. |॥157॥ 


తే. అనవధానత నావగింజంతసూవె, పర్వతంబంత యపరాధభరము కొలిపి 
కాశి వెడలంగ మొత్తినం గాసిబొంది, తిరుగుచున్నాండ నిదె యేను దిక్కుమాలి. ॥ 
158 || 


తే. కడుదయాళురు దేవతాగణములెల్లం గాలభైరవుచిత్తంబు కఠినపాక 
మీరసము పెద్ద డుంఠివిఘ్నేశ్వరునకుం గాశి మనబోంట్ల కెల్లను గాని బ్రతుకు. ॥159॥ 


క. అని కుంభసంభవునకును, దన వృత్తాంతంబు చెప్పి దైన్యము నొందెన్‌ 
గనుంగవ నశ్రులు దొరుగగ, ననఘుండు సత్యవతిసూనుండని చెప్పుటయున్‌. ॥ 
160|॥ 


వ. అటమీంది వృత్తాంతం బెయ్యది యని యడిగిన. |161॥ 


ము. స్మరజిద్భూధరదిక్కరిద్రుహణయోషాచంద్రికాభ్రాపగా 
శరదబభ్రాభ్రమువల్లభప్రతిభట సాయ స్ఫురత్కీర్తిని 
ర్భృరగర్భోదయభూర్భువస్స్వరఖిలబ్రహ్మాండభాండోదరా! 
యరివేదండఘటావిఘట్ట నకలోరాటోపకంఠీరవా! 


క. అసమసమవిషమసమర, ప్రనృమరరిపు సుభటనిటల పట్టవిఘట్ట 
వ్యసనదృఢదోఃకఠారా, కుసుమశరాసనసమాన కోమలమూర్తి. |॥ 163 ॥ 


స్రగ్విణి. రామమాంబాసుతా రాజవిద్యాధరా 
మ స 
వేమనక్ష ణిభృద్వీరభద్రెశ్వరా 
స్వామికార్యాభిరక్షాక్రియాదక్షిణా. |164॥ 


గద్య. ఇది శ్రీకమలనాభపొత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథనామధేయ 
ప్రణీతంబైన భీమేశ్వరపురాణం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము. 


1. పెండ్లికొడుకు = అల్లుండు 


శ్రీరామాయనమః. 
శ్రీమహా గణాధిపతయేనమః. 
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః 


శ్రీ భిమేశ్వరపురాణము 


తృతీయాశ్వాసము 
—-0-0--— 


శ్రీభీమేశ్వరకరుణా 

లాభసముజ్ఞ ంభమాణలక్ష్మీవిభవా 
ప్రాభవకశ్యపమునివం 

శాభరణా! బెండపూడియన్నామాత్యా. 1|| 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పందొడంగె. ॥2॥ 


గీ. అవ్విధంబున బాప్పధారాకులాక్షుం 
డగుచు సత్యవతీసూను( డడలుటయును 
నెలతయును దాను గన్నుల నీరునించెః 
గరుణ చిత్తంబులో నుబ్బం గలశభవుండు. ॥3॥ 


వ. అనంతరంబ యంతరంగంబున సంతాపంబు డిందుపజచుకొని 
సత్యవతీనందనుండు కమండలుజలంబులు కన్నుల దడుపుకొని నిట్టూర్పు నిగిడించి 
కాశికావియోగక్లేశంబున సమానవ్యసనుండైన కుంభసంభవున కిట్టనియి. |॥4॥ 


ఉ. ఈవును నేనపోలెను మునీశ్వర భాగ్యము లేమిం జేసి ఆ 
శీవిరహాగ్నితాపమునం జేప్పడినాండవు చెప్పవయ్య నా 
త్రోవ మహాత్త దక్షపురి ధూర్జటి శంభుడు ఖిమనాథుం డా 
ర్యావిభుం డాశ్రయార్హుడగునా? నను నేలికొనం దలంచునా? |॥5॥ 


మ. జగతీమౌళివతంసభూషణము విశ్వఖ్యాతముం గాశికా 
నగరంబు న్చెడంబాసి నీకును జగన్నాన్యైకచారిత్ర యీ 
చిగురుంబోఃడకి నాకునుం గటకటా చేట్సాటు వాటిల్లె నీ 
ముగురం గూర్చిన ముండదైవమునకున్‌ మోమోట లేదో సుమీ? ॥6॥ 


సీ. నిండి పాటుచు నుండు నే నిదాఘములందుం దళుకొత్తు సప్తగోదావరంబు? 
షట్కాలశంభుపూజావిధానములకు, బల్లవప్రసవదర్పలును గలవె? 
కాంతాజనంబులు కమియాన నిడుదురె, పురములో దత్కాలపుణ్యభిక్ష? 
ఘనతపంబునకు విఘ్నంబు సేయరుగదా, యమరేంద్రుం డొసంగిన యప్సరనలు? 
తే. కాలభైరవవిఘ్నేశకార్తికేయ, వీరభద్రాదిపరివారవీరగణము 
స్వాగతము సేయునే కార్యసాధకులకు, దక్షవాటికయందు వాతాపిదమన? ॥7॥ 


ఉ. ముక్కు మొగంబు చూడ కొకమోసపుమాటకు విశ్వనాయకుం 
డెక్కడిక్రైనం బొమ్మనుచు నెజ్జనిచూపులం జూచె నల్కతో 
ధిక్కరణంబు సేయం జనుదంచితిం గాశిని నుండి నాకుందా 
దిక్కయి భీమనాకుండు దీర్చునొకో యవమానదుఃఖముల్‌. ॥8॥ 


తే. నన్ను గన్నతల్లి యన్నపూర్ణామహా, దేవి విశ్వనాథదేవు తరుణి 
గుజుతు చెప్పి తన్నుం గొలువంగం బుత్తేర, వచ్చినాండ నేలవలదె తనకు? ॥9॥ 


సీ, భీమేశ్వరేశ్వర శ్రీమహాదేవుండు, కరుణించునే నన్ను బరమశైవ? 
సప్తగోదావరోత్సంగధాముండు నన్ను, నాదరించునె యిల్వలాసురారి? 
సప్తపాతాళవిష్కంభమూలస్తంభ, మూరిడించునె నన్ను నుపరతాత్మ? 
దక్షిణాంభోరాశితటమేదినీభర్త, రక్షించునే నన్ను * బ్రహ్మవాది? 
తే. స్వాగతము సేయునే నాకు జంద్రమౌళి, కాంక్షితంబిచ్చునె నాకుం గాళగళుండు? 
కాశీలో బడ్డ మానభంగంబు వాయం, గుస్తరించునె నను శూలి కుంభజన్మ? ॥10॥ 


ఉ. దోసము పెద్ద లేదనక ధూర్జటి నిష్టురకంఠహుంక్రియా 
భ్యాసముమై నదల్చి యదయస్థితిం గాశి వెలార్చె నింక నే 
నా సరిసంయమీంద్రుల ననాథత నేమెయిం జూతు దక్షవా 
టీసదనుండు ప్రేమ ఘటియింపక తాను నుపేక్ష చేసినన్‌. | 11॥ 


కలశభవుండు పారాశర్యునకు దక్షారామమహిమంబు చెప్పుట 
వ. అనినం బారాశర్యునకు నత్తపోధనవర్యుం డిట్లనియె. |12॥ 


మ. వితతాష్టాదశసంహితాగమకథావీథీసహస్రంబు భా 
రతతంత్రం బఖిలంబు నీయది యపారంబైన యెమ్నాయసం 
తతి నీచే వివరింపంగాబడియె విద్యావర్ధనా నీవునీ 
క్షితిలో గానని క్షేత్రముల్‌ గలవె? యీచింతాభరం బేటికిన్‌. |॥13॥ 


వ. భీమలింగంబు మాహాత్మ్యంబు స్‌ వెబుంగనియదియునుంగలదె? 
దక్షారామపుణ్యక్షేత్రం బఖిలపురాణప్రసిద్ధంబు కాదే? నీమనోవిషాదంబునం జేసి 
యెజుంగనివాడవుంబలె నడిగెదవుగాక, యైన నడిగిన యర్థంబు చెప్పెద 
నాకర్ణింపుము. ॥14॥ 


ఉ. మోక్షస్థానము భోగభూమియును నై మున్నూయుక్షేత్రంబులన్‌ 
సాక్షాద్రహ్మపదం బనంగ నపరస్వర్గంబునా నొప్పగున్‌ 
దక్షారామము భీమనాయకమహాధామంబు లోకత్రయీ 
చక్షుః ప్రాహుణకాయమానసుషమాసంపత్సముద్దామమై. ॥15॥ 


తే. రాజవంశజుండగు భగీరథునివెనుకం బాబుతెంచిన చదలేజు పాటియగునె 
సప్తమునిరాట్టుతాపసంప్రాప్తమైన, సప్తగోదావరంబుతో సారమహిమ. ॥16॥ 


సీ. దక్షప్రజాధినాథమహాధ్వరక్రియా, దీక్షాధిగమపుణ్యదేశమునకు 
బ్రహ్మవిష్టుపురందరప్రధానసుపర్వ, పరమసంయమిసభాభవనమునకు 
దాక్షాయణీయోగదహనార్చిరున్నేష, సామిధేనీమంత్రజాతమునకు 
వీరభద్రభుజావిహారహీలాసమా, రంభనాటకనాట్యరంగమునకు 


తే. నమృతమయదివ్యతేజస్సయంభులింగ, శాంతభీమేశ్వరేశ్వరస్థానమునకు 
దక్షవాటంబునకు మోక్షధామమునకు, భోగజన్మన్థలమున కేపురము సరియె? ||17॥ 


వ్వ వెండియు చండభానుకృతప్రతిస్టుండును, 
నాఖండలముఖనిఖిలబర్హి ర్ముఖశిఖామణి మయూఖకిమ్మీరితచరణారవిందుండును, 
సప్తపాతాళభువననిష్కంభనిర్భేదసమాసాదితావిర్భావుండును, 
దివ్యామృత స్వయంభూరుజ్ఞ్యోతీర్లింగమయమూర్తిధరుండునైన,  భీమేశ్వరుండు 
భో గమోక్షప్రధానదీక్షాధురంధరుండై యందు వసించియుండు నమ్మహాదేవుదేత 
నప్పుణ్యక్షేత్రం భీమమండలంబనం బండ్రెండు యోజనంబులమేర 
కైవల్యకల్యాణమండపంబును భోగలక్ష్మీవిలాసభవనపుండరీకంబునునై 
కుండలాముఖసంవేద్యశార్దూలక్షేత్రంబులు మొదలుగా. గల శాఖోపశాఖాక్షేత్రంబులం 
గలిగి దక్షిణజలధివేలావనోపకంఠంబున 
వేదండవదన శుండాకాండచులికితోన్ముక్తస ప్లగోదావరస లిలధారారుణత్కారబృంహితబ్రహ్మాండ! 
దుల్యభాగాప్రవాహలహరికాఘాషఘుమఘుమాయమానదిగ్విభాగంబును, 
నేలానదీమాత్మకాయ మానకేదారక్షేత్ర సం వర్ణితానేకప్రీ హి భేదసంపత్సంపన్నంబును, 
ఫలభరితనారికళషండ మండిత ప్రొఢ పీఠలాపురోపకంఠసీమాబహిర్భాగంబును, 
మాతృకాయమానగో దావరిక్షేత్రపుణ్యాగ్రహారపరంపరాభూనిలింప సంపత్సంపాదితాధ్వరక్రియాస 
గెంతేయవాహినీప్రాంతసంతప్యమానమునిమండలంబును 
సహకారకాంతారఫలరసాస్వాదమోదమానపుంస్కోకిలకుటుం బకం ఠనాళకోమలకుహూకారకోల 
హరివంశంబునుంబోలె బలభద్రప్రద్యుమ్నానిరుద్ధపురుషోత్తమాధిష్టితంబును వై, 
మహాక్షేత్రంబన, మహాలింగస్థానంబన, దక్షిణకాశియనం గళ్యాణనిలయంబనం 
గైలాసప్రతిబింబంబన, నేనశ్వరమహైశ్వర్యంబును, నప్రతిమవైభవంబును, 
నవాజ్మానసగోచరంబును, స ససంఖ్యాతప్రమథగణసమాకిర్ణంబును నై 5 
యశేషకల్యాణనిలయం బై యొప్పు నమ్మహాస్థానంబునందు. ॥18॥ 


సీ. పాటలంబగుజటాజూటంబునడునట్టు, పూపచుక్కలరాజు పొడవు చూపు 
వెడంద యైన లలాటవీథీవిటంకంబు, కట్టెజ్జిక్రొవ్వేండీ కన్నుం గూర్చుం 
గంబుసన్నిభ వై మైనకంఠప్రదేశంబు, గరళ కూటముభాయం గ్రాంచి యుమియు. 
గడుమనో జ్ఞము లైనకర్ణపార్శ వ్రంబులం బెనుపాంవపోంగులు బిత్తరించు 
తే. భీమమండలికాపుణ్యభూమియందు, వివిధక్రైవల్యకళ్యాణ వేది ననంగం 
గీటపక్షిసరీసృపక్రిమిచరాది, జంతుకోటికి: బ్రాణావసానవేళ. ॥19॥ 


సీ. ఒకచోట గోటివల్ల్యుడు రాజకోటీర, విభ్రాజితోత్సంగ వృద్ధగంగ 
యొకచోటం బీఠాంబికోన్నతస్తనభరా, స్పాలజర్జరితకల్లోల యేల 
యొకచోటం జటులవక్రకుళీరపారీన, తోయగర్భాభోగ తుల్యభాగ 
యొకచోట నప్పరో నికరసంసేవితాం, తరము శ్రీసప్తగోదావరంబు 
తే. నమరు నాగరఖండసిద్ధాంతజాతి, నాగవల్లిసమాక్రాంత పూగఖండ 
మండితోద్యానవాటికాఖండవిభవ, పాత్ర మగుభీమమండలీక్షేత్రమునకు. ॥20॥ 


. త్యంబకాచలశిఖాగ్రమునందు నుదయించి, పొదలి యార్యావర్తభూమిం దటీసి 
నులంగి దండకవనీమధ్యభాగమున నా, ప్రప్రవణాచలప్రస్థ మొటనసి 
పట్టినశ్రీవీరభద్రేశు సేవించి, క్షేత్రసోమేశుమందిరము డాసి 
యేచియనంతభో గేశ్వరస్థానంబు, రుద్రపాదములపై. ద్రోవ గా 
తే. గోటిపల్లీశు కోమలాంఘ్రులకు మ్రొక్కి కుండలాముఖక్షేత్రంబుం గుస్తరించి 
భీమమండలి డాపలం బెట్టుకొనుచు, గౌతమీగంగ లవణాబ్ది గౌగిలించె. |21॥ 


తే. నీరుకడం గోళ్లగూడిమున్నీటిగవయు 
మొగులుబడి వాహినుల కెట్లు మొరయవచ్చు 
వార్డు లేండింటికి వలపువనిత యైన 
మంగళోత్సంగగౌతమీగంగయెదుర. ॥22॥ 


ఉ. ఎక్కడం జూచినం సరసి యెక్కడ( జూచిన దేవమందిరం 
బెక్కడం జూచినం దటిని యెక్కడ జూచిన బుప్పవాటికల్‌ 
యెక్కడ జూచిన న్నది మహీవలయంబున భీమమండలం 
బెక్కడ యన్యమండలము లెక్కడ భావన చేసి చూచినన్‌. ॥23॥ 


తే. బ్రహ్మహత్యాదులగు మహాపాతకములు 
ధాత్రిజనులకు నిమిషమాత్రమునం బాయు 
భీమనాథమహాదేవు పెండ్లినా(టి 
దక్షిణాముఖమండపదర్శనమున. ॥24॥ 


తే. కార్తికీవేళ భీిమశంకరునినగరం 
దూటు నెవ్వాండు చిచ్చజ తోరణంబు 
నతండు దూజండు ప్రాణనిర్యాణవేళ 
ఘోరయమపట్టనద్వారతోరణంబు. ॥25॥ 


తే. ద్వాదశక్షేత్రపుణ్యక్షేత్రములతోడ, రమ్యమగు సప్తగోదావరంబుతోడ 
వరదభీమేశ్వరేశ్వరావాసమైన, దక్షవాటంబు కళ్యాణధామ మమరు. ॥26॥ 


తే. అప్పురంబు ప్రభావంబుం జెప్పనేల, తిరిగి పాఖంగ యోజనత్రితయభూమి 
వాపికాకూపగర్తపల్వలత టాక, క్షేత్రజలములు భాగీరథీజలములు. ॥27॥ 


క చనా 


సీ. పంచాక్షరీమంత్రపారాయణంబులు, జపియించు శారికాసముదయములు 
నీలకంఠస్తోత్రకోలాహలప్రాఢి, జూపు నున్మత్తపుంస్కోకిలములు 
శతరుద్రసచ్చృతి స్వాధ్యాయపాఠంబుం బరిఢవించు( గిశోరబంభరములు 
ప్రణవాక్షరాభ్యాసపరిపాటిం బాటించు, నానావిధంబుల నమిలిపిండు 

తే. సప్త గోదావరంబు నిరర్హసహస్ర, సారణీసేకసాంతత్యసంప్రవృద్ధ 
వివిధతరుగుల్మవల్లికావేలమైన, తత్పురోద్యానవీథికాంతంబునందు. ॥28 | 


న్‌ నిఖలపుణ్యక్షేత్రనివహంబునందును, నత్యంతమాశ్రయం బనంగ నెగడి 
యెంద్రసంపద కెల్ల నాధారభూతమై, దక్షునియజ్ఞంబు తానకమయి 
ద్వాదశపుణ్యక్షేత్రములతో సంధిల్లి, భోగమోక్షవిహారభూమి యగుచు 
నియమయాత్రామాత్రనిశ్శేషదోషాప, హరణం బొనర్ప సమర్థమగుచు 
తే. సిద్ధనిర్మలనిరవధి శ్రీస్వయంభు, ధన్యభిమేశ్వరేశ్వీరస్థాణులింగ 
దైవతస్థీతిసంభవస్థానమైన, దక్షవాటంబు వర్ణింప దరమే మనకు. ॥29॥| 


క. దక్షిణకాశీనగరము, దక్షారామంబు భీమధామము ధన్య 
త్కుక్షిక్షోణీమండల, రక్షామణి దానిం బొగడ బ్రహ్మకు వశమే. ॥30॥ 


సి. భీమేశ్వరేశ్వర శ్రీమహాదేవుండు, హిమధామమౌళలి విశ్వేశ్వరుండు 
సప్తగోదావరసలిలప్రవాహంబు, సాక్షాత్కరించిన జహ్నుకన్య 
తిరుచుట్టుమాలెలో దిరమైనగణపతి, యేకాంతడుంఠివిఘ్నేశ్వరుండు 


దక్షిణంబుననున్న దండపాణీశుం డూ, హింపంగ దండపాణీశ్వరుండు 
తే. భైరవస్వామి శ్రీకాలభైరవుండు, నంది నందీశ్వరుం డేమి సందియంబు 
దక్షవాటంబు కాళికాస్థలముగాదె, తీవ్రకరతేజ సత్యవతీతనూజ. ॥31॥ 


వ. మజీయు భీమేశ్వరమండలమునకు సీమాసంవిభాగంబు. ॥32॥ 


తే. జంభరిపుదిక్కునకు సీమ సలిలరాశి, పశ్చిమమునకు సీమ తంబకతనూజ 
ద్యుమ్నపతిదిక్కునకు సీమ తుల్యభాగ, దక్షిణమునకు వృద్ధగౌతమియె సీమ. ॥33॥ 


తే. భోగమోక్షమహైశ్వర్యయోగకాంక్ష, భీమమండలిం గాపుండం బ్రియమువుట్ట 
మర్యయోని జనింపంగ మదిం దలంత్రు, వివిధగంధర్వకిన్నరవిబుధవరులు. ॥34॥ 


తే. భిమమండలికాపుణ్యభూమియందుం దేజరిల్లెడు పండ్రెండుక్షేత్రములకు 
జాతరలు సేయు నప్పరస్సతులతోడ, నాకముననుండి యేతెంచి నముచివైరి. |॥35॥ 


సీ. ఏడురసాతలక్రోడంబులును విని, ర్భేదించి వెడలిన పెద్దవేల్పు 
మార్తాండుచే నభోమణిచేత రవిచే ప్ర, తిష్ట బొందిన మహాదివ్యమూర్తి 
సప్తర్షు లరుదేర సప్తగోదావరం, బవగాహనము చేసినట్టిప్రోడ 
తొలుమామ యగుదక్షు, నెలదోటనడుచక్కి,విహరణం బొ నరించువేడ్కకాండు 
తే. విశ్వపతి భీమనాథేశ్వరేశ్వరుండు, కర్తయై యుండి భోగమోక్షముల నిచ్చు 
భక్తజనులకు నట్టి వైభవపదంబు, మండనము మేదినికి భీమమండలంబు. |36॥ 


సీ, ఎచ్చోటం దాం బాటి నిజ్జిరూపము. దాల్చి, యతిసాధ్వసంబుతో నధ్వరంబు 
పాటిల్లె నెచ్చోట భాషావధూటికి, నతిజుగుపష్పితమైన యంగవికృతి 
యెచ్చోట ముచ్చిచ్చు నేడేసినాల్కలు, కొండనాల్కల దాకం గోతవడియె 
నెవో ఏట నులివేండి యెండ( బండులు రాలి, పూషార్కువదనంబు బోసివడియె 
తే. దక్షు డెచో టం బొ ట్టేలితల ధరించెం జిందువందయ్యె నెషో ఎట నిందు. డనుచు. 
జెప్పుదురు వీరభద్రుని జృంభణంబు, భీమమండలి నుండు ప్రాంబెద్దమునులు. ॥37॥ 


వ నివు విశ్వేశ్వరదేవవిరచితావమానమనశ్శల్యంబున డస్సి ఖిన్నుండవై 
యున్నవాండవు; నిన్ను విడిచిపోవుట నాకు నుచితంబు గాదు; నీవు నేనునుంగూడి 
ద్వాదశపుణ్యక్షేత్రయాత్రాప్రసంగమున( గుక్కుటేశ్వరదేవు దర్శింపంగలవార మీవేళ 
దక్షారామంబునకు మగిడి పోదము లెమ్మని యతండును దానును లోపాముద్రయును 
శిక్యృమండలంబునుం గదలి యిష్టాలాపంబులం బొ ద్దుపుచ్చుచుం జనిచని. ||38॥| 


సీ. తుల్యభాగాతటీద్రుమమండలం బైన, సాంపరాయపురంబు సరణి బట్టి 
చూతాటవీవాటి శోభమానం బైన, పులుగుర్తిసోమేశు వలపలించి 
యోంకారపురి. ద్రికూటోపరిస్థితులైన, హరిహరబ్రహ్మల నభినుతించి 
నీలామహాగ్రామసింహాసనస్టున[11, కురగహారున కెదురుండి మ్రొక్కి 
తే.యరుగువారు మునులీ పరాశరసుతునకు 
దక్షవాటిం బ్రవేశింపందగినయట్టి 
శుభముహూర్తంబునకుం గాలశుద్ధి దెలియం 
దలంచి కూర్చుండి రొకవివిక్తస్థలమున. ॥39॥ 


వ. అప్పుడు కాలశుద్ధి విమర్శించి మైత్రావరుణుండు పరాశరసుతున కిట్టనియె. ||40॥ 


తే. గార్గ్యసిద్ధాంతమత ముషఃకాలకలన, శకున మూనుట యది బృహస్పతిమతంబు 
విప్రజనవాక్య మరయంగ విష్టుమతము, సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మత మగు. ॥ 
41|| 


తే. అసురపురములు సాధించె నంధకారి, యమరపాథోధి ముథియించి రమరవరులు 
దివ్యసింహాసనం బెక్కె దివిజభర్త, సిద్ధమధ్యాహ్నవే లాభిజిత్తునందు. ॥42 | 


వ. ఇంక నొక్కవిచారంబు. ||43॥ 


తే. నాభిమండల మిచ్చోటునడుము గాన, భీమమండలి కాపుణ్యభూమినెల్ల 
నిచ్చటనె యుండి ఏక్షింతమే? మునీంద్ర, యాకసం బెక్కి యోగవిద్యాబలమున. ॥ 
44|| 


క. భద్రగతి నేను లోపా,ముద్రయు నిర్నిద్రయోగముద్రాశక్తిం 
రుద్రవిహారాలయము స, ముద్రముతో గూడ జూతు మోమునివర్యా. ||45 | 


తే. ఇప్పుడు ఘటకాద్వయం బయ్యె నినుండు పొడిచి, దవ్వు చాల దిచ్చోటికి దక్షవాటి 
కేవలము మంచినడకైనం గీసవెల్తి, రెండుజాములు నిట నూరకుండనేల. ॥46॥ 


వ. ఈ యోంకారపురపుణ్యక్షేత్రంబుసం ద్రికూటదివ్యభవననాటంబున మునిసంఘం 
బుండునది; మనము  నభోమండలంబున  కెగసి ముహూర్తమాత్రంబున. 
గన్నులపండువులుగా భీమమండలి పుణ్యక్షేత్రంబు గనుగొద మనుటయు 
బారాశర్యుండు సబహుమానంబుగా సమ్మతించిన. 47|| 


వ్యాసాదు లాకసంబున నుండి భీమమండలంబుం గనుంగొనుట 


మ. పరమర్షు ల్బతరోమహర్షమున లోపాముద్రయుం దారు నం 
బరమధ్యంబున నావహం బను జగత్పాాణప్రవాహంబుపైం 
బరిలంఘించిరి భుక్తిముక్తిరమణీ ప్రత్యగ్రలిలాస్వయం 
వరసౌధంబగు భీమమండము సర్వంబున్‌ విలోకింపంగన్‌. ॥ 48 ॥ 


వ. ఇవ్విధంబున నావహస్కంధగంధవాహప్రవాహమధ్యంబున( దపఃప్రభావావష్టంభంబున 
నిలిచి కుంభసంభవుండు బాదరాయణున కిట్టనియె. |49॥ 


స అంధ్రభూభువనమధ్యము పుండరికంబు, సప్తగో దావరజలము తేనె 
బ్రహసంవేద్యాది బహుతీర్థములు రేకు, లకరులు చారుదివ్యస్థలములు 
నాళంబు లవణాద్ది వేలావభాగంబు, కళ్యాణభోగమోక్షములు తావి 
దక్షవాటీమహాస్థానంబు కర్ణిక , హంసంబు భీమనాయకుండు శివుడు 


తే. గౌతమీసింధుకెంతేయకణ్వనదులు, తుల్యభాగయు నేలేజు దుమ్మికొనలు 
భువనసంభావ్యమైన యీపుణ్యభూమి, యనఘ సంసారతాపశాంత్యొషధంబు. ॥50॥ 


సీ. సర్వంసహకుం గాసె సమకట్టుపుట్టంబు, గగనంబునకు నెల్ల గలువసెజ్జ 
యవటంబు మేఘవాహనుగంధకరటికి, నభ్యవహార మౌర్యాగ్నిశిఖకు 
వంటిల్లు యామినీశ్వరకళామౌళికిం దరిచోటు నిఖిలబ్బందారకులకు 
గూటకచ్చపనాయకునకు నిశాంతంబు, మరుజనకునికిని మనికిపట్టు 


తే. ఘనశరోద్దండపారీనకమఠనక్ర, తిమితిమింగిలచక్రవిక్రమవిహార 
ఘుమఘుమారంభగంభీరఘోషఘటిత, లటదిశాప్రతిశబ్దోపలద్ధి యబ్ధి. ॥51॥ 


సీ. జనమేజయారబ్ద సర్వాధ్వరాహూత, చక్షుశ్శనస్సహస్రములం బోలి 
we హరిమణిస్తంభసంహతు లనంగ 
జంభారిదోస్స ంభదంభోలిఖండితాం, జన శైలశిఖరపుంజముల( బనంగి 
సంహారసమయరుంరూమారుతోద్ధూత, కాలాంబువాహసంఘములం గెలిచి 
తే. యాడుచున్నవి తీండ్రిల్లి యంబర్‌మునం జేయుచున్నవి త్రి త్రిభువనాశ్లేషకంబు 
నబ్దనాభుని తూగుటుయ్యలలు గంటె, వేనవేలు పయోరాశి 'వీచిఘటలు. ॥52|॥ 


శా. కాశిం జచ్చిన యంత గాని పడయంగారాని కైవల్య మ 
క్లేశం బౌనటు వేద్యనాయకునిచే లీలాగతిం జేరు రా 
రో శీఘ్రంబున మర్త్యులార యను నారూపంబునన్‌ మోయు నా 
కాశాస్ఫాలనగౌతమీజలధి సంగస్థానకల్లోలముల్‌. ॥53॥ 


మ. అది సంవేద్యము; కోటిపల్లి యదె; దక్షారామమన్‌ పట్టనం 
బదె; యభ్రంకషసౌధకూటఘనహే హేలావాసముచ్చాయసం 
పద సొంపారెడు భీమలింగము మహాప్రాసాదభూమీధరం 
బిదె; సప్తర్షనదీప్రవాహ మిదె; సంవీక్షింపు మేకాగ్రతన్‌. ॥54॥ 


ర్‌ 


. అదె పట్టిసస్థానమందుండు వీరభ, ద్రేశ్వరస్వామి యర్ధిందుమౌళి 

యదె పుండరీకాద్రి యచట మార్కండేయు నిలువేల్పు ముక్కంటి వెలసె దొల్లి 
యదె కుమారారామ మాహర్మ్యరేఖయ, చాళుక్యభీమేశు సదనవాటి 

యదె కుక్కుటేశ్వరం బయ్యుపాంతము మేడ, హుంకారిణీదేవి యోలగంబు 
తే. వాడె మాయింటివేల్చు పల్వలపురమున 

నుండులింగంబు ఫణిరాజకుండలుండు 

సప్తమునిసింధుసంగమేశ్వరుండు వాడె 

కుండలాముఖ మదె మౌనికులవరేణ్య. | 55 ॥ 


క. అని చూపి చెప్పి కుంభజుం , డినుం గనుంగొని శుభముహూర్త మిదె యేతెంచెన్‌ 
మనము దిగవలయు ననుచును, మునిమండలి మ్రల దిగిరి ముగురుం ధరకున్‌. ॥ 
56|| 


వ. అనంతరంబ  కుంభపులినసంభవులు సంబవులు దొడిగికొని కదలి, 
కదళికారామంబుల రామణీయకంబును, నుల్లసిత  బిల్వచిరిబిల్వవిటపంబుల 
పొల్పును, ద్రాక్షారు ద్రాక్షఖర్జూరకే సర సరళపున్నాగనారంగంబులరంగంబును, 
లవంగలుంగలవలీమల్లీవల్లీమతల్లి కేలనంబుల యుల్లాసంబును, ఘోంటాకురంటక 
రుంటికాకంటకఫలకపిళ్హ లో ద్రజంబూజంబీరేపారిభద్రభద్రదారుశాల్మలీగుల్మ 
లీలాహేవాకంబు నుద్రేకంబును, 
గోమలతరతమాలమాలాకారశాకోటవిటపిషండంబులమెండును, 
జణకుముజకంబును, బ్రానంగుమిసిమియుం జెంగల్వతావిఠేవయుం 
గుసుమవాటియెసకంబును, నుభయపార్శ్వంబులం గల ఘంటామార్గంబునుగా 
నెడనెడం 
గుసుమభారారంభసంభారకునుమగుచ్చచ్చాయావి భాసి తసంధ్యారాగసరభసంబును, 
గందియందంబును, బెసరసిరియును, మినుమునలువును, గోధూమ 


శ్యామాకవరగయును, మాషతోరసమున్మేషంబును, నేసియేపును, 
ననంతివనకేతనంబును, నువ్వుమవ్వంబును, గుళుత్సశుద్ధార్థమానవృద్ధియు, 
బ్రత్తిసంపత్తియు, బొబ్బరయుబ్బరంబును, నందసందర్భంబును, “యవయావనాళ 
ప్రియంగుగుళుజతిలపరీస్ఫూర్తియే, దవ్విందలసందడియు, _ గంటెకొట్టితఖచును, 
గసగసలినయును, జెంగలించు జాంగలిక్షేత్రంబున నేత్రంబులకు 
నింపుసొంపుసంసాదింప ననంతాంతరాంతరంబులు, తరతరంబు తరళ 
తరతరంగరించోలికాంచలంబులం జెంగులం దువాళించుచు నతిశిశిరసలిలనీకరనికర 
నిరతకరణపరిణతింగొల్సి పోకమోశల పూవుంబాలల నెత్తావికిం దావలంబులై 
కేవలంబుపొలయు సప్తగోదావరసమీకణంబులు నాసికాపుటకుటిరంబులకుం 
గుటుంబకంబుగా మందమందగమనంబున నహిమకరబింబం 
బంబరవీథినాధకూటంబున _హాటకకలశభంగి నంగికరించుకొలంది నభిజిద్వేళ 
వేలావనో పకంఠకంఠాలంకారహారధామంబైన దక్షారామంబు( బ్రవేశించి రంత. |॥|57॥ 


వ్యాసాదులు దక్షారామంబు. బ్రవేశించుట 


క. ఇటు కృష్ణద్వైపాయన, ఘటజన్ములు భీమనాయకస్వామి మహా 
కటకము ముక్తి ధూటి, కటకాభరణంబుం జొచ్చి కడు వెడుకతోన్‌. ॥|58॥ 


తే. కర్ణికారాంబికామహాకాళిగుడికి, నందముగ నూలుపట్టిన యట్టిచాయ 
సూర్యవిథికిం జనిరి సంశుద్ధ్దమతులం బశ్చిమద్వారమునకు నై పరమమునులు. ॥ 
59॥ 


వ. అప్పుడు ఘటోద్భవుం డమ్మహాస్థానంబు సత్యవతీసూనునకు జూపి వెండియు 
hn 160॥ 


సీ. లీలావిలాసలాలి తలోకహర్షంబు, గోమేధికాక్టప్తగోపురంబు 
A దివ్యరత్ననిబద్ధదేవగృహము 
దేవగేహాకీర్ణది విజాప్పరశ్మేణి, యఖలవస్తుప్రపూర్ణావిణంబు 

వివిధాపణస్వర్ణ వేదికాధ్యాసిత, యక్షగంధర్వవిద్యాధరంబు 

తే. శంఖభేరీమృదంగని స్పాణపటహ, రుల్లరీవేణువీణాదిశబ్దనిహ 
కలకలోద్వేజితా శేషకల్మషంబు, నయనభాగ్యంబు దక్షిణానందవనము. ॥61॥ 


సీ. ఘల్లుఘల్లని రత్నకంకణంబులు మ్రోయ, గంధవాహునియాలు కసవునూడ్చు 
లక్ష్మికెంగేలిలీలారవిందమ్మునం గలయంపి చిలికించు. గమ్మందేనెం 
దాహ్రపర్ణియు దాను తారకాపథగంగ, నలిముత్యముల రంగవల్లి: దీర్చు 
నధివాసమును జేయు యమునిశుద్ధాంతంబు, ధూపార్తిమహినాక్షీ ధూమఘుటిక 
తే. సప్తపాతాళనాగేంద్రచంద్రముఖులు, ఫణమణిజ్యోత్స ్నదివియగంబము అగుదురు 
సోమమకుటుని గారాబుబజోటియైన, దక్షవాటికిం బ్రతిమహోత్సవమునందు. ॥62|॥ 


మ. ధనకోటివినిబద్ధకేశవశతద్రాఘిష్టవైశ్యాలయం 
బనువేలధ్వనితార్థదాననిధిఘంటారావవేశ్యాగృహం 
బనిమేషాక్షీనిరీక్షితేశ్వరమహేడ్యక్షోణి బృందారకం 
బనుసంధ్యాగతలోకపాలకము దక్షారామ మభ్యున్నతిన్‌. ॥63॥ 


తే. మొగులుముట్టిన సురపద్మమూర్దవీధిం గోటిపడగలం బొలుపారుం గూటకోటి 


పట్టణమ్ము నిజాంగుళీపల్లవముల, నెట్టుకొని పాపముల: బాయ దట్టుకరణి. | 64॥ 


సీ. ఎచ్చోట క్షేత్రంబు లేశారుజనుల కి, చ్చామాత్రభోగ మోక్షప్రదములు 
కిర్దింతు రెద్దాని క్రీర్డి గంధర్వులు, గాంధర్వమున యక్షగాన సరణి 
జంకించు నెద్దాని శబలసౌధోపరి, ధ్వజపటంబులు దేవతాగ్భహముల 
వసియింతు రెద్దాన వాలఖిల్యాదులు, తపసు లష్టాశీతిదశశతములు 
తే. నెద్ది యమరేంద్రుపురలక్ష్మి కింతపెద్ద, యట్టి శ్రీదక్షవాటీమహాపురంబు 
నద్భుతంబంది చూచిరి యాదిమునులు, సత్యవతినందనుండు గుంభసంభవుండు. ॥ 
65|| 


సీ. దక్షాధ్వరానలత్రయతీర్థ యొక్కట్సి యోగాగ్ని నెందేని నురిసె గౌరి 
యఖిలేష్టసంసిద్ధియందు రెండవతీర్థ, మెందేని నుమ గాంచె నిష్టసిద్ధి 
సోమేశ్వరం బండ్రు సొరిది మూండవతీర్ధ, మెందేని నఘము లిజ్జింకులింకు 
హైమవతం బందు రది నాలుగవతీర్థ, మెందేని హిమవంతు( + డొదె వరము 
తే. సప్తగోదావరంబు పంచమసుతీర్థ, మఖిలశుభములు నెందేని నావహిల్లుం 
బంచతీర్థంబు లివి యాడి పంచజనుండు , పాయు బంచేంద్రియోద్భవపాతకములు. 
॥66॥ 


గీ. శిష్టమునిలోకవిబుధాభిసేవ్యమైన, యిమ్మహాతీర్థము శక్తి నేమి చెప్ప 
వానిపై: బాజీవెడలెడు వాయువేనిం జీమకైనను గైవల్యసీమ నొసంగు. ॥67॥ 


వ. అని దక్షారామమాహాత్మ్యంబు వర్ణించుచు. బ్రదక్షిణక్రమంబున 
భీమేశ్వరుదివ్యమందిరంబు వలపలించి సప్తగోదావరంబునకు డిగ్గి కృతస్నానులై 
రప్పుడు సాత్యవతేయుండు కుంభసంభవు కిట్టనియె. ॥68॥ 


తే. ద్వాదశక్షేత్రశివలింగదర్శనంబు, మొదలం జేయంగవలయుట ముఖ్యపక్ష 
మానతీ(దగు నాకు నీవానుపూర్వి, శంభులింగంబు లవి యెవ్వి కుంభజన్మ. ॥69॥ 


క. ఇటమున్న దక్షవాటీ, కటకంబునయందు బెద్దకాలంబు వసిం 
చుట దీర్థంబులు నీకున్‌, ఘటసంభవ యాడినవియె కావె తలంపన్‌. ||70॥ 


వ. అసిన వీని యగస్త్యుండు సాత్యవతేయున కిట్లనియె. |॥71॥ 


తే. పూర్వజన్మకృతంబైన పుణ్యరాశి, పాకదశ( బొందు నెప్పు డప్పాటంగాని 
సకలసంసారదురితనిన్తారమైన, శివకథాగోష్టి చెవులకు జెలువుగాదు. |॥72॥| 


వ. అని పలికి సత్యవతీసూనునకు గుమారవక్త్రంబున దాను విన్నప్రకారంబున 
మైత్రావరుణుండు ద్వాదశతీర్థమాహాత్మ్యంబు నిట్లని చెప్పందొడంగె. ॥73॥ 


సీ. ఇంద్రేశతీర్థంబు బుషిసమాకీర్ణంబు, సిద్ధేశ్వరము సర్వసిద్ధికరము 
యోగీశతీర్థంబు యోగలక్ష్మీదాయి, కాలేశ్వరము భక్తకల్పతరువు 
శమనేశతీర్థంబు శాంతిదాంతవిధాయి, వీరభద్రేశంబు విశ్వనుతము 
బ్రహ్మేశతీర్థంబు బ్రహ్మర్షిసేవ్య మ, ష్టెశ్వర్యము కపాలేశ్వరంబు 
తే, కుక్కుటేశంబు కాశీకి, గొంతవెలీతి, సోమనాథేశ్వరము ముక్తిసూచకంబు 
శ్రీమహేశ్వరుతీర్థంబు శివుని మెచ్చు, త్రిభువనాభ్యర్చితము రామతీర్థ మనఘ. ॥74॥ 


క. గూఢములు నిగూఢంబులు, గూఢాగూఢములు నగుచుం గోటుల సంఖ్యల్‌ 
గాఢమహేశ్వరభక్తిని, రూఢిం దీర్థములు గలవు రుద్రునివాటిన్‌. ॥75॥ 


తే. గరుడగంధర్వయక్షకిన్నరులచేత, దివిజఖేచరదైత్యదానవులచేత 
ద్వాదశక్షేత్రతీర్థ్మమధ్యంబునందు, భక్తి శివలింగకోటి నిల్చంగంబడియె. ॥76॥ 


క. ద్వాదశతీర్థకపరివే, షోదరమున భీమునాథుం డుజ్జ్వలతేజః 
ప్రాదుర్భావీం డొప్పగు, నాదిత్యుండు పరిధినడుమ నమరెడుభంగిన్‌. ॥77॥ 


తే. ద్వాదశక్షేత్రవికచపత్రములతోడి, దక్షవాటిక యనెడి కెందమ్మివిరికి 
సప్తగోదావరంబు నిర్ణరము తేనె నడుమ రాయంచ శ్రీభీమనాయకుండు. ॥78॥ 


తే. భైమమీశానలింగం బపారతేజ, మక్షయం బప్రధృష్యం బనాదినిధన 
మమ్మహాజ్యోతిరత్నదీ పాంకురంబు, కనకగర్భాండభవనవిష్కంభమునకు. ॥79॥ 


చ. అమృతపయోనిధానమున యందుదయించిె. గళాసమృద్ధిం ద 
న్సమరసుధాకరుండు నిజమారంగం జూచిన దక్షవాటికా 
రమణుండు భీమనాయకుండు రాజశిఖాభరణుండు గానినాం 
డమరమునీంద్రసంఘముకరాంబుజముల్‌ మొగుడంగ నేర్చునే. ॥80॥ 


తే. విమలపాథోధి( బుట్టిన , యమృతమూర్తి, భీమనాథుండు మాస్వామి కేమిచోద్య 
మహరహంబును బాదసేవానురక్త, భక్తిజనలోకభవరోగభంజనంబు. ॥81॥ 


తే. భిమనాథునిం ద్రిభువనస్వామినాథుం బార్వతీనాథుం శశ్వత్కృపాసనాథు 
దక్షవాటాధినాథు వేదత్రయైక, నాథు నానాధుం గొలుతు శ్రీనాథునాథు. ॥82|॥ 


సీ. భవు భవానీభర్త భావసంభవవైరి, భవరోగభంజను భాలనయను 
భోగప్రదుని భోగిరాజవిభూషు, భూనభోభివ్యాప్తు భువనవంద్యు 
భగవంతు భర్గుని భసితాంగరాగుని, భాను టప్రభాభాస మాను 
భాగీరథీమౌళి' భగదృగ్విపాటను, భూరథాంగుని ః భధ్రభూతిధరుని 
తే. భామినీసువిలాసార్ధవామభాగు, భక్తితోడ భజింపరో భవ్యమతులు 
భావనాభాజుల కతండు ఫలము లొసంగు, భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములు. ||83॥| 


క. తేజితవిష్ణుశిలీిముఖుం దేజంప్రదు దక్షవాటి తీర్డైకమహా 
రాజాధిరాజరాజును, రాజకళాధరు భజింప రారో విబుధుల్‌. |84॥| 


క. రారో ప్రియశుద్ధాంతవ, రారోహాసహులు విబుధు లంబుజహంన 
క్షీరామలదేహుని ద, క్షారామపురినివాసు నభవునిం గొలువన్‌. 85 ॥ 


ఉ. నందివినాయకాదిగణనాథులు గూడి ధృతాస్త్రశస్తులై 
యెందయి పాలెముందురు మహీధరకన్యకు సౌవధానులై 
నందివినాయనాదిగణనాథులు గూడి ధృతాస్త్రశస్తులై 
యందలు పాలెముందురు మహాప్రభువీటికి దక్షవాటికిన్‌. |86॥ 


స. భానుమండలములు పండ్రెండు నుదయించి, కరపాళి బిట్టిండ గాయకుండ 
సంరంభమున నేడు రుంరూనిలంబులు, నెగ్గలం బగు మ్రైత విసరకుండ. 


బుష్కలావర్తకంబులు లోనుగాంగల, క్రొమ్మేఘములు వృష్టి గురియకుండ( 

బరపి లంఘించి సప్తమహార్లవంబులు, విన్నంది పెనువెల్లి విరియకుండ 

తే. నాజ్ఞవెట్టించు( బ్రమథనాయకులచేత, విశ్వపతి యైన భీమేశ్వరేశ్వరుండు 
దక్షవాటిీకి నాత్మశుద్ధాంతమునకు, నవహితస్వాంతుం ( డగుచు గాలాంతవేళ. ॥87॥ 


తే. భైరవుం డర్ధరాత్రంబు ప్రహరిం దిరుగు 
బాయకుండును  నడురేయి బ్రమథగణము 
గవనికాపులవారు దిక్సాలవరులు 
దక్షవాటికి భిమేశుధామమునకు. |88॥ 


వ. అని ప్రసంగించి శివలింగార్భ్చనాపరాయణుండైన  మైత్రావరుణుండు 
త్రిలింగవిషయమంగలళాలంకారంబగు భీమేశ్వరమండలంబున( 
బండ్రెండుశివలింగస్థానంబులు వివరించువాండై యిట్లనియె. 89 ॥ 


తే. ఉత్సవం బుత్సవము దప్పకుండ సురలు, వత్తు రౌత్సుక్యమున దక్షవాటమునకు 
శాంభవీశక్తి మర్హ్యవేషంబు దాల్చి, భీమలింగంబు. ద్రిభువనస్వామిం గొలువ. ॥90॥ 


క. తాండవమాడుం గుమారశి, ఖండి మహాత్సవమువేళ గంభీరములై 
డిండిమనిర్హో షంబులు, పండువుపండువున నుబుముభంగి వహింపన్‌. ||91॥ 


తే. మర్త్యభామలు విబుధభామలును గలసి 
యుత్సవములందు వర్తించుచున్నయపుడు 
దక్షవాటంబు వీట భదంబు దెలియు 
దృజ్నీమేషానిమేషప్రదీప్తివలన. ॥92॥ 


శౌ, అర్కేందూవలరత్ననిర్మితమహాహర్మ్యాగ్రభాగంబులం 
దార్కొన్‌ తారకమండలంబు గని ముగ్గస్త్రలు రే లప్పురిం 
గర్కంధూఫలసన్నిభంబయిన ముక్తాజొలమన్‌ చింతచేం 
దర్కింపం దిలకించి నవ్వుదురు గంధర్వాంగనాపల్లవుల్‌. ॥93॥ 


తే. దక్షమునిరాజు వంతరుద్యానవనము, దక్షవాటంబు శివుని యుత్తమపురంబు 
బహుళకైవల్యఫలధర్మపాదపంబు, దీనిం గాతురు చుట్టును దిరిగి సురలు. ॥94॥ 


తే. గౌరి యొక్కతె యాకాశగంగ యొకతె 
కాశి యొక్కతె దక్షిణకాశి యొకతె 
నలుగురును శంభునకు లోకనాయకునకు 
రాణివాసంబు లనురాగరసము పేర్మి. | 95॥ 


వ. ఒక్క సమయమ్మున దక్షారామమున కేతెంచి భీమమండలంబునందు. |॥96॥ 


క. శోభనముహూర్తమున భుజ, గాభరణుం బ్రతిష్ట చేసి యర్చించి మహా 
వైభవ మొనర్చి పొందె మ, నోభిమతము విబుధనాథుం డధికస్సురణన్‌. |॥97॥ 


తే. దేవతాభర్త శంభుప్రతిష్ట చేసి, సురగణంబుల లోకపాలురను జూచి 
యనియె "మీరును భీమనాయకుని వీట, సిద్ధశివలింగములం బ్రతిష్టింపవలయు. | 
98|| 


ఇంద్రుండు దేవతలకు శివలింగమాహాత్మ్యంబుం జెప్పుట 


సీ. ర్రీకంధరుని బ్రతిష్టించు నెవ్వడు వాడు, పాపియైనను శంభుపదము( గాంచు 
శివలింగపదయాత్ర శివలింగసంవీక్ష శివలింగసంస్పృష్టి శివసమర్చ 
నాకలోకాధిరాజైకకారణములె, నయమార సాధారణస్థలములం 
గళ్యాణభోగమోక్షనివాసమైన యీ, దక్షవాటిపురస్థానభూమిం 

తే. జెప్పనేటికి సకలసంసిద్ధిం గోరి, దక్షిణాంభోనిధానంబు తటమునందు 
సంప్రతిష్టింపుం డీశానుం జంద్రమౌలి, విశ్వలోకాధినాథు నో విబుధులార. |॥99॥ 


క. సిద్ధించు మీ కభీష్టము, సిద్ధ మిది యమర్హ్యులార నీఘ్రమున జటా 
రుద్దశశి మహోపనీష, త్సిద్దాంతరహస్యమును బ్రతిష్టింపుం డికన్‌. ॥100॥ 


తే. దర్శనముకంటె మేలు సంస్పర్శనంబు, సంస్పృశించుటకంటె నర్చనము లెస్స 
యర్చనము సేయుకంటె ననంతఫలద, మసితగళుని బ్రతిష్థించు టమరులార. ॥ 
101]॥ 


సీ. సకలలోకప్రపంచమును లింగమయంబు, త్రిజగంబు లింగప్రతిష్టితంబు 
సంభవస్థితిలయస్థానంబు లింగంబు, లీనార్ధగమకంబు లింగ మనగ 
లింగప్రసాదంబు టెక సిద్ధింపవు, భోగమోక్షంబు లేయోగములను 

లింగాజ్జవెలిగాంగ లేశమాత్రంబును, సంచలింపదుపో తృణాచలంబు 

తే. మంటినైనను లింగంబు మలిచి కొలుండు, ఇసుకనైనను లింగంబు నేర్చి కొలుండు 
పేడనైనను లింగంబు( బెట్టి కొలు(డు, నీటనైనను లింగంబు నిలిపి కొలుండు. ॥|102|॥ 


వ. అని యుపన్యసించి యింద్రుండు తానును లోకపాలకులును దివిజులునుం 
దమతమపేర శివలింగంబుల. బ్రతిష్టించిరి. |103॥ 


మ. హిమధామార్ధటాజటాకిరీటుం డభవుం డింద్రేశ్వరు డింద్రుచే 
నమరవ్రాతముతోడం గూడగం బ్రతిషాంతంబునం భక్తిసం 
భ్రమతాత్సర్యసమగ్రుచే గయికొనె బాథోధివధ్వాపగా 
విమలస్వర్ణసరోజపూజ హృదయావిర్భూతసంతుష్టు(డై. |104॥ 


ఉ. ఆగమమంత్రతంత్రములు సాంగములై నడువంగ సర్వవి 
ద్యా గురుండైన ప్రెగ్గడ బృహస్పతి తోడుగ వీతిహోత్రది 
మున బురందరుండు భక్తిఘటించిన వాసవేశ్వరున్‌ 
గివిభూషణుం గొలుచుపుణ్యుల కబ్బును భోగమోక్షముల్‌. |॥105॥ 


తే. ఇంద్రుం డేంటేట జాతర కేగుదెంచి, సప్తగోదావరమున సుస్నాతుం డగుచు 
భుజగభూషణు నింద్రేశు. బూజసేయు, ధవళమందారతరుపుప్పదామములను. ॥ 
106|| 


క. ఇంద్రప్రతిష్టితుం డగు, నింద్రేశ్వరుం గొలువ నెవ్వం డేకాగ్రతమై 
రుంద్రమతీస ప్రసింధునువు, నం ద్రిషవణమాడునతండు నాకం బెక్కున్‌. ||107॥ 


క. సకృదాలోకనమున మజథి, సకృదర్చన సక్ఫృదుపాస సకృదానతులన్‌ 
సకృదాలయప్రదక్షిణ, సకృజ్ఞపంబుల మహేంద్రశంభుండు మెచ్చున్‌. |108॥ 


తే. ఐంద్రపదభోగ మెవ్వంే నభిలషించు, నత డింద్రేశ్వరేశ్వరునాలయమున 
బ్రణవపంచాక్షరీమంత్రపాఠనియతి, నమ్మహాఫల మొందు. దత్త్వార్థ మిదియు. |109॥ 


తే. స్నానదానాగ్నిహోత్రదీక్షావిధాన, మంత్రవాదము లైనకర్మంబులొకటి 
కోటిగుణితంబు శ్రీదక్షవాటియందు, నప్తగోదావరేంద్రేశ నవిధభూమి. ॥|110॥ 


వ. అటమీంద సిద్ధేశ్వరస్థానంబు సిద్ధలింగాధిష్టితంబు ధర్మార్థకామమోక్షపురుషార్థసంసిద్ధికై 
యాసిద్ధలింగంబు సిద్ధులచేతం బ్రఫ్టింపంబడి 
సిద్ధసాధ్యగంధర్వగీర్వాణవిద్యాధరారాధ్యంబై యుండు నా స్థానంబు 
దక్షయజ్ఞ ప్రాగ్వంశక్షేత్రంబు. ॥111॥ 


క. జపహోమదానయజ్ఞము, లుపవాసాదివ్రతంబు లొక్కొక్కటి కో 
టిపరిమితంబులు సిద్ధి, శపదంబున సాధకులకు సత్యం బరయన్‌. |112॥ 


వ. మజీ యోగిశ్వరంబను స్థానంబునందు యోగేశ్వరేశ్వరుండు 
సనకసనందనాదియోగీశ్వరులచేత. బ్రతిష్టితుండని చెప్పంబడును. |॥113|॥ 


గీ. అది భవాబ్ధితరణి యది సాధకవ్రాత, కల్పవృక్ష మది జగత్స్రసిద్ధ 
మది యుపాసకులకు నణిమాదికైశ్వర్య, లాభమునకు. గరతలంబున పని(డి. ॥ 
114]|| 


సీ. మంకణుం డను మహామౌనియోగీశ్వర, శ్రీమహాదేవుని శివు భజించి 
బ్రహ్మసాక్షాత్కారపర్యంతమైన ప్ర, బోధసంపదముక్తిపొలము గాంచె 
నొకమాజు సప్తసింధూదకంబులం గ్రుంకి, నరుడు యోగీశ్వరేశ్వరుని గాంచ 
నణిమాదికాష్టవి ధైశ్వర్యసంసిద్ధిం బొందు యోగిశు నర్ధిందుధరుని 
తే. సప్తగోదావరమునీట జలక మార్చి, వుష్పగంధాక్షతంబులం బూజ చేసి 
కలిభవంబైన కలుషంబు గ్రాంచిపుచ్చి, మర్త్యుం డొందును వేగం బమర్హ్యపదవి. [115 || 


వ. మటీయు యమేశ్వరలింగంబు యమప్రతిష్థితంబు సకృద్దర్శనమాత్రంబున 
మర్త్యుండు యమభయంబునం బాయు వెండియు. |॥116|॥ 


సీ. యజ్ఞతటాకంబునందు. గ్రుంకులు వెట్టి, బ్రహర్షిపితృతృప్తి బ్రస్తరించి 
యమలింగసన్నిధి నష్టోత్తరసహస్ర, సంఖ్య మృత్యుంజయజపము( జేసి 
జపవిధానమునందు సరవిమృత్యుంజయు, నపమృత్యుభయశాంతి నర్ధి నడుగ 
నపమృత్యుదేవతాహంకారభవమైన, సంత్రాస మొందండు సాధకుండు 
తే. శ్రాద్ధపిండోదకాదివిశ్రాణనముల, శ్రీయమెశ్వరతీర్థానం జేసి మనుజుం 
డుద్ధరించును నరకకూపోదరముల, బెగ్గడిలు నేడుతరముల పితృగణముల. ॥117॥ 


క, న్రీకాలేశ్వరుసన్నిధి, నేకాంతము జపము వ్రేల్మి యాగియు శ్రాద్దం 
బేకైకము కోటిగుణం, బై కలిగించును సమగ్ర మైనఫలంబుల్‌. ॥118॥ 


తే. వీరభద్రాదిదేవతావీరగణము, శంభులింగంబు నిలిపె( బ్రశస్తవేళ 
దక్షవాటిందదాఖ్యసంస్థాపనమున, వీరభద్రేశు. డయ్యె నవ్వేల్పుటేండు. 119 | 


క. శ్రీఏీరభద్రలింగము, సేవించిన మానవుండు చిరకాలమునం 
గేవలగాణాపత్యమ, హావిభవము నొందు శివుని యాస్థానమునన్‌. ॥120॥ 


తే. వీరభద్రేశదేవతావిభునియాజ్ఞ, గలుగు ధర్మార్థకామమోక్షములు జనుల 
కక్షయంబైన దక్షవాటాభిధాన, భోగమోక్షర మాజన్మభూమియందు. ॥121॥ 


తే. అగ్నిహోత్రంబు దాన మధ్యయనజపము, లాది యగునిత్యనైమిత్తికాదివిధులు 
బహుఫలంబుల నొసంగు సద్భక్తియుక్తి, దక్షవాటిక వీరభద్రస్థలమున. 122 | 


ఉ. యాగతటాకతీర్థమునయందును నంబుధిసార్వభౌమది 
గ్భాగవిభూషణం బయిన పద్మినియందును దీర్ధమాడి ని 
ష్థాగరిమంబునం ద్రిపురశాసను దక్షపురోపకంఠధా 
త్రీగృహమేధిం గొల్వు(డు ప్రతిష్టితభర్గుని వీరభద్రునిన్‌. ॥123॥ 


వ. తొల్లి బ్రహ్మాదు లగుదేవతలు సురేంద్రవిహితవిభవుండైన భీమనాథేశ్వరు దర్శించు 
వేడుకం జేసి బ్రహ్మలోకంబుననుండి భోగమోక్షక్షేత్రం బైనదక్షారామంబునకు వచ్చి 
సప్తగోదావపంబునం బంచతీర్హ్దంబులాడి పండ్రెండు దివ్యలింగస్థానంబులు దర్శించి 
యమృతమయస్వయంభూజ్యోతిర్లింగమూర్తి నిఖిలదేవతాచక్రవర్తి యగు 
భీమేశ్వరేశ్వరు దర్శించి పరమానందకందళితస్వాంతులై యిట్లనిరి. |124॥ 


బ్రహ్లాదులు భీమేశ్వరు వర్ణించుట 


శా. ఆహా! యింత మనోహరం బగునె దక్షారామ మివ్వీటిలో 
నీహారాంశుకళాకిరీటుండు భవానీభర్త దివ్యాప్సరో 
వ్యూహంబుల్‌ ప్రతిసంధ్యముం గొలువంగా నున్నాడు గోదావరీ 
వాహిన్యబ్ధిసమీరపానకలనావర్ధిష్ణుకేయూరుండై. 1125 | 


క. ముంగిటను సప్తసింధువు, చెంగట గ్రతుసరసి నడుమ శ్రీభిమమహా 
లింగము దక్షారామము, సంగతి నెన్నంగం బురము జగతిం గలదే. |॥126॥ 


తే. శివశివా యెంత భాగ్యంబు చేసినారొ, దక్షవాటీపురీమహాస్థానజనులు 
కన్నులారంగ వీక్షించుచున్నవారు, భీమనాథేశ్వరేశ్వరస్వామిమూర్తి. |॥127॥ 


చ. అహహ! దయారసానుగతమైన మనంబున దక్షవాటికా 
గృహపతి భీమనాయకుండు కీటపతంగనరీస్ఫపాలికిన్‌ 
సహజగళత్సమీరమగు సంకటకాలము వీనులం దను 
గ్రహ మొనరించునట్టె మధురంబగు తారకమంత్రరాజమున్‌. ॥128॥ 


సీ. భీమనాథేశ్వర శ్రీమన్మహాలింగ, భాస్వత్పరబ్రహ్మభవనమునకుం 
గల్పాంతసమయభీకరసాగరౌ ద్దత్య, భితత్రిలోకమహాతరికిని 
ద్వాదశక్షేత్రతీర్ధపలాశమండల, వ్యాకోచనవపుండరీకమునకు 
జంబూతరుద్విప సర్వసర్వంసహా, పాటీరలేపనైపథ్యమునకు 
గీ. శివకళత్రమునకు శివక్షేత్రమునకు, శివునిమూర్తికి శ్రీసదాశివునికిర్తి 
కితరతీర్థంబు సరిపోల్ప నెట్టు వచ్చు, దక్షవాటంబునకు మహాస్థానమునకు. ॥129॥ 


క. మంకణమహామునీశ్వర, సంకల్ప వితీర్ణకల్చ్పశాఖికి భువనా 
లంకృతికి దక్షవాటికి, శంకరనటనటననాట్యశాలను జేజే. |130॥ 


క. కాగీప్రతిబింబమునకుం గాశీప్రతినిధికిం గాశికాప్రకృతికినిం 


గాశీప్రతిమకు దక్షిణ, కాశికి శ్రీదక్షవాటికటకంబునకున్‌. | 131॥ 


క. మోక్షస్థానంబునకున్‌, దక్షారామముస కమృతధామంబునకున్‌ 
దక్షాధ్వరక్రియోచిత, దీక్షాక్షేత్రమున కభవుడేవికి జేజే. |132॥ 


మ చనా 


వ. అని నమస్కరించి శతానందుండు. ॥133॥ 


మ. శివలింగంబుం బ్రతిష్ట చేసి కణంకన్‌ శ్రీసప్తగోదావరాం 
బువులం జేసెను ౩ మంత్రపూర్వకముగా. బుణ్యాభిషేకంబు వై కా] 
భవముల్‌ పెక్కువిధంబులం జరపె శ్రీబ్రహ్మేశ్వరుం డంబుజో 
దృవవంద్యుం డది యాదిగాం గరుణమైం బాలించు భక్తావలిన్‌. |॥134॥ 


వ. అంత దేవసిద్ధసాధ్యవిధ్యాధరగంధర్వోరగాదులును దమతమ నామధేయంబుల 
లింగంబులం ప్రతీష్టించిరి తదనంతరంబ. ||135॥| 


సః బ్రహ్మప్రతిష్టితు బాలేందుశేఖరు(, బురుహూతు( డతిభక్తి బూజ చేసె 
నలువ యర్చించె నానాప్రకారంబుల, హరిహయస్థాపితుం డగుమహేశు 
దక్షవాటికం జూచి దక్షప్రజాపతిం బొగడె నలో శర నేంభో జభవు(డు 
ప్రణమిల్లి దక్షుడు భారతీభర్తకు, నాత్మప్రశంసకు నణంగి మదిని 
తే. వేల్చులందయి దానును నిల్పినట్టి, శంభులింగంబులకు మొక్కి చనిరి దివికి 
సరసిజాననుచే ననుజ్ఞాతుం డగుచు, సత్యలోకంబునకు నర్థి జనియె విధియు. ॥ 
136 | 


క బ్రహ్మప్రతిష్టితుండగు, బ్రహ్మేశ్వరదేవుం గొలుచు భాగ్యాఢ్యులకుం 
బ్రహ్మక్షత్రాదులకును, బ్రహ్మాచ్యుతశంభుభవనపదవులు గలుగున్‌. ||137॥ 


క్ర అధ్యయనశ్రుతదానత, పోధ్యానసమాధిమంత్రపూజాదిమహా 
విధ్యనుసంధానమున న, సాధ్యంబులు లేవు బ్రహ్మశంకరుపదవిన్‌. ॥138॥ 


వ. మజీయుం గపాలేశ్వరస్థానంబు. ॥139॥ 


ఉ. చిక్కణీ కాలభైరవుని చేతివిధాతృకపాలపాత్ర యే 
చక్కటియందు జాజిపడె సప్తనదీతటభీమభూమియం 
దక్కడ నుద్భవించిన శశాంకకీరీటుం గపాలి శంభు స 
మ్యక్కృతి గొల్పు మానవుల మానుగం జేరవు పాతకౌఘముల్‌. |140॥ 


తే. ఆకపాలమోచనాభిధానం బైన, పుణ్యతీర్థ్ణరాజమునను జలుప 
గడిందిం గోటిఫలము. గాంచునొక్కొక్కటి, దానహోమయజ్ఞతంత్రవిధులు. 141 | 


చ. అట వరుణేశ్వరం బన ననాదిం బ్రచేతసుచేత వాహినీ 
తటమునం దొటి నిల్పశణడి దక్షమహేశకరారవిందసం 
పుటమునకున్‌ నరాటకము వోలె వెలింగెడు బాలతారకా 
విటమకుటావతంసునకు విశ్రమకారణ మై తపోనిధీ. |॥142 ॥ 


తే. వరుణలింగంబునకుం దీర్లవారిధార, వేయిఘటముల నభిషేకవిధి యొనర్చ 
వజపుదోసంబు వాయంగి, వానగురియుం గొండ్రలంబండు నారబకోటులెల్ల. |॥|143 | 


ఉ. కుక్కుటపక్షిసంఘము లకుంఠితభక్తి బ్రదక్షిణంబు స 
మ్యక్కృతి జేసి యెవ్వని కృపాతిశయంబున మోక్షసత్సదం 
బెక్కె సమస్తలో కముల కెల్ల బ్రియుం డరుణేందుశేఖరుం 
గుక్కుటనాథదేవు ఫణికుండలునిం గొలువుండు మానవుల్‌. |144॥ 


తే. ఒక్క పక్షంబులెంతయు నుర్విమోవ 
గుడి బ్రదక్షిణ మొనరించు కుక్కుటముల 
కక్షయంబగు మోక్ష మేయయ్య యొసంగె 
నట్టిశివుం గుక్కుటేశ్వరు నాశ్రయింతు. |145॥ 


కం. చరణాయుధేశ్వరేశ్వరు, శరణాగతకల్పతరువు సంపూర్ణమహా 
కరుణావరుణాలయునిం, గరుణామృతకిరణధరుని దర్శింపననా. ॥146॥ 


క. కోణార్కక్షేత్రము వా, రాణశి కేదారతీర్థరాజము కుంభీ 
కోణంబు కుక్కుటేశ, స్థాణుస్థానంబు మోక్షధామము లెందున్‌. ॥147॥ 


తే. అచట దానంబు హోమ మధ్యయనవిధులు 
శ్రాద్దమును దేవతాసమర్చనము వ్రతము 
లొక్కటొక్కటి కోటిగుణోపలబ్ధి 
సంభవించును సతతంబు సాధకులకు. ||148॥| 


వ. మణియు సోమేశ్వరతీర్థంబు సర్వదేవతానమస్కృతంబు. ॥149 ॥ 


క. అమృతమయు+ డైనసోముండు, సమయంబున నే మహేశు సంస్థాపించెన్‌ 
విమలసుధాజ్యోతిర్లిం, గము సోమేశ్వరుని గరళకంఠు భజింతున్‌. ॥150॥ 


సః సోమతీర్థమునందు సుస్నాన మొనరించి, శ్రీసోమశంబు భజించు ధన్యుం 
డిహజన్నమునయందు నేపాప మొనరించెం బాప మెద్ది యొనర్చం బ్రాగ్భవమున 
నదియశేషంబును నాక్షణంబునం బాసి, దేహాంతమునం గూడు. ద్రిపురహరుని 
ద్యాగంబు భోగంబు దానంబు సత్యంబు, భాగ్యంబు కీర్తి సౌభాగ్యలక్షి 
తే. బుద్ధి తత్సేన నత్యంతవృద్ధి బొందు, నతతధర్మంబు నిచ్చు నక్షయఫలంబుం 
దతఫలంబులు పిత్రౌర్వదైహికములు, సత్య మిది సోమనాథప్రసాదమహిమ. ॥151॥ 


క. సురలును విద్యాధరులును, గరుడోరగకిన్నరులును గంధర్వులు కిం 
పురుషులు యక్షులు సోమే, శ్వరదేవునిం గొల్లు రధికవరభక్తిమెయిన్‌. |॥152 | 


వ. మజీయు మాహేశ్వరతీర్థంబు సర్వదేవనమస్కృతంబు 
మునిసిద్ధచారణవిద్యాధరులచేత ప్రతిష్థ్టితం బైనయది  పితృపిండదానం 
బేకవింశతికులంబునకుం దృప్తికరంబు. ॥153॥ 


తే. సప్తగోదావరంబు సారతీర్ధ, ముత్తమోత్తమ మందు మర్త్యుండు చేయు 
శ్రాద్దతిలతర్పణాదు లయక్షఫలములు, తత్సదాసేనవనము శివస్థానదంబు. |154॥ 


తే. దత్తమిష్టంబు హుతమధీతంబు నరుల, కచట నక్షయఫలము( జేయంగ(జాలు 
శ్రాద్ధపిండప్రదానాది సకలవిధులు, నందు ఫలియించు నగ్గయయందుంోలె. |॥155॥ 


క. మణి రామేశ్వరతీర్థము, కణికంఠున కాటపట్టు కామితఫలముల్‌ 
తయింగనిధాన్యము అగుచును, నెజయంగ ఫలించు నందు నిష్టయు( గలుగున్‌. 
156|| 


క. శ్రీరుద్రపాదయుగలీ, శ్రీరామేశ్వరసమీపసీమం బితృయ 
జ్ఞారంభం బొనరింప న, పారఫలప్రాప్తి చెందు. బంచజనులకున్‌. ॥157॥ 


తే. ప్రథిత మగు సప్తగో దావరంబునకును, నభవునకు భీమనాథున కంతరమున 
నేమి సుకృతంబు చేసిన నేకతంబ, వేయు విధముల ఫలియించు వేయునేల. || 
158 | 


సి. వినుము పారాశర్య వేవేలమాటలం బనియేమి తీర్ణముల్‌ పదియు రెండు 
నని చెప్పనేల దక్షారామమండలిం దీర్ధంబుగాని ప్రదేశ మెద్ది 

సప్తగో దావరో త్సంగస్థలమునకుం గాశి "కేదార మక్షయవటంబు 

తరముగా కితరతీర్లేమ్ములు సాటియె, భోగమోక్షములకుం బుట్టినిల్లు 

తే. రుద్రవాటిక భీమేశ్వరునినివాస, మందు రామెశ్వరస్థాన మభ్యధికము 
రామతీర్ధంబునందు సారంబుసాటి, ధర్మ మర్శంబు రుద్రపాదస్థలంబు. [159 || 


అగస్త్యుండు వ్యాసునకుం బంచతీర్థంబుల వివరించుట 
వ. మటియు( బంచతీర్థంబులు వివరించిన నవహితుండవై యాకర్ణింపుము. ॥160॥ 


చ. అహిపతికంకణుండు తన యల్లు(డుగా మదిం గోరి నిష్టతో 
దుహినధరాధరేంద్రుండు చతుర్దశదివ్యమహాబ్దముల్‌ సుదు 
సృహముగ జేసే నయ్యె బ్ర బచండతనం బచటిన్‌ శివుం డను 
గ్రహమున నుగ్భవించె నని క్రచ్చణి బల్కు బురాణసంహితల్‌. 161 | 


క. అది యాదిగం దీర్థంబులు, పదియును రెండయిన దీర్ణపాలీజాతం 
బదియ కడునెక్కు వై యు, న్నది సప్తతటంబునందున న్మునివర్యా. ||162॥ 


క. లంకించి యరుంధతిపతి, మంకణునకుం జెప్పె ననుగుమామకు గిరికిన్‌ 
సంకల్పసిద్ధిదుండగు, శంకరుం డఖిలార్థిఫారిజాతం బనుచున్‌. ॥163॥ 


క్‌, గిరిసార్వభౌమకన్యా, కరగ్రహణసుమంగలళైకకౌతుకసంప 
త్సరిపూర్ణహృతయు శంకరుం గరుణాకింకరుని నురగకంకణు( గొలుతున్‌. ||164॥| 


క. నీహారభూధరేశ్వరు, నీహారమణీయమూర్తి నిందుకరహిమా 
నీహారహీరకుముదసు, ధాహారసమానకాంతి నభివర్షింతున్‌. |165॥ 


సీ. భూధరేశ్వరతీర్థమున( గృతస్నానుండై , భూధరేశ్వరుం గొల్పు బోధఘనుండు 
నిత్యమంగళు(డు నిర్నిద్రభద్రుండును, లక్ష్మీ విలాసైకలక్ష్మయుతుండు 
నగుం దీర్థములలోన నత్యుత్తమంబైన, తీర్థంబు భక్తిముక్తిప్రదంబు 
మంగళమేంగళాత్మకము కళ్యాణక, ల్యాణస్వరూప  మీయాస్పదంబు 
తే. ధరణిధరనాయకునకుం బ్రత్యక్షమైన, యవ్విరూపాక్షునగరమధ్యాహ్నవేళ 
భోగఘంటాస్వనము విన్న భూజనులకు, నవల వినవచ్చు ముక్తకళ్యాణఘంట. ॥ 
166|| 


మ. హిమవధభ్ఫూధరసార్వభౌమవరవిశ్వేశోపహారక్రియా 
క్రమసంతాడితఘంటికాఘణఘణత్కారంబు విన్నట్టి యు 
త్రమపుణ్యుండు వినండు ప్రాణపవనోత్యాంతివ్యథావేళ దు 
రమవైవస్వతవాహ్యఘోరమహిషగ్రైవేయఘంటాధ్వనుల్‌. |167॥ 


తే, శ్రాద్ధపిండప్రదానాదిసకల విధులు, నొక్కటొక్కటి కోటిగుణోదయమున( 
దృష్తి గల్పించు దివిపితృదేవతలకు, ధరణిధరరాజశంభుతీర్థంబునందు. [168 || 


తే. సప్తగోదావరము+ దెచ్చి సప్తమునులు, సప్తసస్తేందుశిఖివిలోచనుని నిలిపి 
రమ్మహాశంభులింగ మభ్యర్చితులకుం గామితార్థప్రదానైకకల్పకంబు. |॥169 ॥ 


క. ఒకమాటు జలకమార్చిన, నొకమాటొకపువ్వుమౌళి నునిచిన నొకమా 
టకుటిలమతి గుడి దిరిగిన, సకలేప్పితముల నతండు సంపాదించున్‌. |170॥ 


తే. భీమనాథేశ్వరునిపార్శ వ్రభూమియందుం బంచశివలింగములకు నాస్పదములైన 
పంచతీర్థంబులును నాడుపంచజనులు, పాయుదురు పంచవిధమహాపాతకముల. ॥ 
171|| 


తే. అందు వాపితటాకకుల్యాదులందుం దీర్ణమాడ వివేకి బుద్ధిం దలంపం 
బంచతీర్థంబు అందిచ్చు( బంచజనుల, కాత్మసలి లావగాహపుణ్యాతిశయము. 172 ॥ 


వ. అగస్త్యశ్వర, రామేశ్వర, నాకులేశ్వర, గణేశ్వర, పాతాళభైరవేశ్వరలను 
దేవతాపంచకంబు: బంచతీర్ణంబులను దర్శించి మానవుడు పండ్రెండు 
పుణ్యతీర్థంబులు దర్శించిన ఫలంబులందు మూలస్థానేశ్వరలింగం బాదిమూలం 
బద్దివ్యలింగంబు దర్శించి భీమమండలంబునందు శివలింగస్థానంబు లెన్నిగల 
వన్నియు దర్శించిన ఫలంబు గైకొను వెండియు. ॥173॥ 


తే. సప్తగోదావరము భీమశంకరునిని, నాకులేశస్వయంభుం బినాకపాణి 
రుద్రపాదంబులును సమారూఢభక్తిం దలంతు రెవ్వారు వారపో ధన్యమతులు. ॥ 
174] 


వ. అని దక్షారామమాహాత్మ్యంబును భీమలింగమహిమంబును సప్తగో దావరప్రశస్తియు 
ద్వాదశతీర్థప్రభావంబును బంచతీర్థప్రయోజనంబును వినిపించి కుంభసంభవుండు. ॥ 
175|| 


తే. భీిమనాథునిం ద్రిభువనస్వామిం గొలువ 
బోదమే యిష్ట మధ్యాహ్నభోగవేళ 
నదె విజృంభించే నాట్యసౌధాంతరమున 
నృత్యజగరుంకృతమృదంగనిస్వనంబు. ॥176॥ 


వ. అని పలికి యనంతరం బయ్యిరువురు రాజమార్గంబున. ॥177॥ 


అగస్త్యవ్యాసులు భీమేశ్వరాలయంబు. బ్రవేశించుట 


సీ, త్రిపురసంహారంబు దివిజనాయకభుజా, స్తంభదంభో లిసంస్తంభనంబు 
గరళకూటమహాగ్ని కబళనాటోపంబు, దక్షాధ్వరక్రియాధ్వంసనంబు 


మత్స్యలాంచనదర్చ మథనసంరంభంబు, దేవదారువనప్రదేశవిహృతి 
నురులింగమూర్తి విస్ఫురణవిలాసంబుం గాత్యాయనీకరగ్రహణకేలి 

తే. గండవేదండదానవఖండనంబు, దండపాణిజలంధరాంధకవధంబు. 

బాడు గంధర్వపతులచే భరితమైన, మొగలివాకిలి సొచ్చి రమ్మునిబుషభులు. | 
178|| 


స. పంచాంగశుద్ధిగాం బరిఢవించుచు భృంగి, మతినాడు నెందేని ప్రతిదినంబు 
త్రిదశవర్గంబు ముప్పదిమూండుకోట్ల టును, నేకదేశమున నెందేని 6 యుండు. 
బలుకుపూంబోణి యర్వదినాల్గుకళలతో, విహరించు చెందేని విద్య చూపు 

సాని యీశానియై సవరించు 'నెందేని, మహితపింఛాలీల మరులు వీట 

తే. నెద్ది కైలాసశిఖరికిం బెద్దయుద్ధి, పాలమున్నీటి కెయ్యది ప్రసవభూమి 
చంద్రలోకంబునకు నెద్ది సాటి యట్టి, భవునికళ్యాణమండపంబుం గనిరి. ॥179॥ 


ఉ. దానికి దూర్చుదిక్కున సుధాకరబింబసహస్రకోటిశో 
భానిభకాంతితో గగనభాగము రాయుచు భీమనాయకే 
శానమహాట్టహాసరుచి సంపద సొంపు వహించి నట్టి శ్రీ 
భానుజవైరీమండపము భవ్యమునీంద్రులు గాంచి రయ్యెడన్‌. 180 ॥ 


వ. అనంతరం బా బహిర్గేహప్రదేశంబున. ॥181॥ 


తే. నిఖిలపరివారదేవతానివహమునకు, వందన మొనర్చి రుత్తరద్వారభూమి 
శశికళామండనునకును శంకరునకుం జేసి రభివాదనంబులు సిద్ధమునులు. |181॥ 


ఊఉ. తండుభుజార్గళలాకలితతప్త్రమహాకలధాతఘంటికా 
మండితవేత్రదండపరిమర్దనభితివశాత్పలాయితా 
ఖండలముఖ్యదైవతనికాయము సంయమిభాగధేయముం 
ఖండకుఠారుమోసలసుఖంబునం జొచ్చిరి శైవవుంగవుల్‌. ॥182॥ 


వ. ప్రవేశించి భక్తిశ్రద్ధానుపూర్వంబుగా నంతర్భవనప్రదక్షిణంబు చేయునప్పుడు 
తిరుచుట్టు మాలికయందు. ॥183॥ 


సీ. వణశుగుబ్బలిరాచవారికూరిమికన్య, భీమయ్య శుద్ధాంతభామః గొలిచి 
కంధరంబుననుండి గంధసింధురమైన, గుజ్జువేల్పుం గుమారగురుని గొలిచి 
కైవల్యనిధికి దుర్గామహాదేవికి, సర్వమంగళకు నంజలి ఘటించి 
యాశాతటీపటలీశాటికాకటు, వటుకభైరవు నిష్టవరదుం జూచి 
తే. నలువ సేవించి యిందిరానాథుం గాంచి, యితరపరివారదేవతావితతి కెల్ల 
నేటికోళ్ళిచ్చి యెక్కి రమ్మేటిమునులు, మృడునిహాటకశైలంబు మీందినిలుపు. ॥184॥ 


శా. సందర్శించిరి భిమనాథుం దిజగత్సమ్మోహానాకారు న 
ర్టేందూత్తంసుని దక్షిణాబ్ధిలహరీహే లావిహారక్రమా 
స్పేందాయాగతగంధవాహీపరిషత్సా నాతిరేకస్ఫుర 
త్తుందిస్వాంగకదందశూకకటకాస్తోకెష్టబాహార్గలున్‌. ॥186 ॥ 


క. దృష్టించి భక్తిపరతను, సాష్టాంగం బెరంగి యమ్మహాదేవుని నా 
శిష్టమునుల్‌ పూజించిరి, యష్టాపదనిర్మితంబు లగుకుసుమములన్‌. ||187 ॥ 


ఉ. కేవలభక్తిసంపదలు గీలుకొనన్‌ హృదయాంబుజంబులన్‌ 
దేవరకుం గృపానిధికి దేవశిఖామణి కర్థిస ప్తగో 
దావరవాహినీకనకతామరసంబులం బూజ చేసె మై 
త్రావరుణుండు దానును బరాశరిసూను(డు గూడి వేడుకన్‌. |188॥ 


వ. అప్పుడు పారాశర్యుండు పెన్నిధానంబుంగన్న పేదయుం బోలె. బరమానందంబునుం 
బొంది కుంభసంభవుం జూచి మునీంద్రా, నీప్రసాదంబున భీమమండలం 
బవలోకించితి, ద్వాదశక్షేత్ర తీర్థంబులు చూచితిం బంచతీర్థంబు లాడితి, 
దక్షారామంబుః గంటి, భీమేశ్వరు దర్శించితి, ధన్యుండ నైతిం గృత్రార్థుండ నై నతి, నింక 
నీవు పత్నీసహితంబుగా నేవలనైన నుండి తపంబు సేయేము. నేనును 
విశ్వనాధవికచితావమానభేదంబు వాయ. . సీస్నోమని. సేపించెద. నన్‌. పలికి 
సముచితప్రకారంబున నమ్మహాత్ముని వీడు కొలిపి మనంతరంబ శిష్యులుం దానును. 
189 ॥ 


వ్యాసుండు భీమేశ్వరార్చనంబు సలుపుట 


3 పంచతీర్థము లాడి భవలింగసన్నిధిం బ్రాసాదపంచాక్షరము జపించి 

సొరిది నల్‌ దిక్కుల సోమేశ్వరములందు, భక్తిం బ్రదక్షిణం బాచరించి 
కుక్కుటేశ్వరుకేళకూళి నుదృవమైన, మణికర్ణిక నొనర్చి మజ్జనంబు 
నోంకారపురత్రికూటోదరస్థితులైన, హరిహరబ్రహ్మల నభినుతించి 

తే. త్రుల్యగోదావరినదిం డోయనిధిని, సప్తగోదావరంబున స్నానమాడి 

యాచరించు శివార్చనం బనుదినంబు, దక్షవాటిక నుండి సత్యవతిసుతుండు. ॥190॥ 


ర్‌ 


క. భీమేశ్వరమహిమంబున, నామోదము నోలలాడుచు నుండున్‌ 
భీమేశ్వరచరణారుణ, తామరసంబులకు సంతతము౦ బ్రణమిల్లున్‌. |191॥ 


సీ, మాతృగర్భాకారజాతఖేదము వాయ, హరునిగర్భాగార మాశ్రయించు. 
బరమేశ్వరార్చనాపరత నించుక తన్ను, నత్యంతధన్యుంగా నాత్మదలయ 
హర్షించి హరశివత్ర్యంబకాచలగర్భ, భవయంచు రోమాంచపటలిం దాల్చు 
గరతాళకలన శంకర్‌గితములు నాడు, అజ్ఞాభిమానంబు లుజ్జగించి 
తే. భీమభీమేశ్వరేశ్వర భీమనాథ, దక్షవాటి పురాధ్యక్షు దర్చకారి 
సప్తగోదావరోత్సంగ జయమహేశ, నన్ను రక్షింపు మనుచు విన్నపము సేయు. |192॥ 


క. బాలోన్మత్తపిశాచద, శాలంబనమున( జరించు నంగడివీథిన్‌ 
వ్రీళాశూన్యతం గంఠే, కాలునిపాదములమీందం గలుగువిరాళిన్‌. ॥193॥ 


సీ. పరిరంభ మొనరించు బాహాద్వయంబున, దేవదేవుని సుధాదివ్యమూర్తి 
దాశించుకొను జటాస్తబకంబు విరియంగం బానవట్టముతోడ ఫాలతలము 
గురుదక్షపురితోడం గూడ బట్టనమున, కంగప్రదక్షిణం బాచరించు. 
బాతాళభైరవప్రముఖనానాదిశా, పరివారదేవతాప్రతతి. దెలుచు( 
తే. గాశికాపట్టనద్రోహిం గావు మభవ, విశ్వపతిదూషితుని బ్రోవు విశ్వనాథ 
కల్ల చేసితి రక్షింపు కాలకంఠ, యనుచు బ్రార్ధించు భీమనాయకునిం దపసి. |194॥| 


సీ. అఘముల కొండుప్రాయన్చిత్తములు లేవు, నిన్ను జూచుటకంటె నీలకంఠ 
నీమండలంబున నిఖిల జంతువులకుం దారకం బల భ్రాంతి దశను దోచు 


గలియుగంబునయందు. గడుదుర్లభంబులు, భవదీయదర్శనస్పర్శనములు 
నీదక్షవాటికానిలయంబునం దుండు, జనుకు భోగమోక్షములు వలంతి 


తే. శిష్యులును నేను మిము గొల్చెదము భక్తి, విశ్వపతికోపమునం గాశి వెడలివచ్చి 
తరసి రక్షింపు మము దయార్దహృదయ, శాంతభీమేశ్వరేశ్వరస్వామినాథ. ॥195॥ 


వ. అని మజియుం గృష్టద్వైపాయనుండు భక్తితృష్ణాతిశయంబున. ॥196॥ 


వ్యాను లిశ్వరు నుతించుట 


సీ, దేవదేవునకు నాదికి నాదియగువాని, కంబికాబతికి దక్షాధ్వరారి 
కహితపురత్రయాధ్యక్షసంహరునకు, హరిలోచనాంబుజాభ్యర్చితునకు 
బ్రహ్లాదిదేవతోపాస్యనన్నూర్తికి, నమృతమూర్తికిని స్వయంభువునకు 
నిగమార్ధవిద్యోపనిషదంగనామౌళి, చుంబితక్రీచరణాంబుజునకు 

తే. భోగమోక్షంబు లతిపాపబుద్ధులకును, గరుణ నొసంగెడు ప్రత్యక్షకల్పశాఖ 
కఖిలగంధర్వయక్షసిద్ధాదిదివ్య, వంద్యునకు మ్రైక్కెదను భక్త వత్సలునకు. |॥197॥ 


సీ, న్ఫీ భీమనాయక శివనామధేయంబుం జింతింప నేర్చిన జిహ్వ జిహ్వ 
దక్షవాటిపురాధ్యక్షు మోహనమూర్తి జూడంగ నేర్చిన చూపు చూపు 
దక్షిణాంబుధితటస్థాయిపావనకిర్తి, చే నింప నేర్చిన చెవులు చెవులు 
తారకబ్రహృ్మవిద్యాదాతయౌదల, విరులు పూన్చం(గ నేర్చు కరము కరము 
తే. ధవళకరశేఖరునకుం బ్రదక్షిణంబు, నర్ధిం దిరుగంగ నేర్చిన యడుగు అడుగు 
లంబికానాయకధ్యానహర్షజలధి, మధ్యమునం దేలియాడెడు మనసు మనను. ॥| 
108 || 


ఉ. మాటలు పెక్కు లేటికిని మందరభూధరమంథనక్రియా 
పాటలఘూర్ణమానజలభారమహోవధికాలకూటసం 
ఘాటకృపిట సంభ వశిఖావికటస్ఫుటవిస్ఫులింగవి 
స్పొటపవిత్రసద్భువనభూతభయావహు నాశ్రయించెదన్‌. ॥199॥ 


స్రగ్గర. కౌక్షింభర్యంబు దీర్పం గడుపున కిడుదుం గాలసంప్రాప్తభిక్ష 
“స్వీక్షింతుం బొధశక్తి న్విషయముల మదిన్‌ నిస్పృహత్వంబు దాల్తున్‌ 
దక్షారామాధినాథున్‌ ధవళవరకరోత్తంసజూటీవిటంకు 
న్వీక్షింతున్‌ భీమనాథుం ద్రిభువననమితున్‌ నేత్రముల్‌ తృప్తి పొందన్‌. |200॥ 


శా. అష్టాశీతిసహస్రసంయమి జన వ్యాకిర్ణతీరద్వయీ 
జుష్టోదంచితస ప్రసింధుసలిలస్రోతోవగాహక్రీయా 
తుష్టస్వాంతుండనై భజింతు( గరుణాదుగ్ధాభిభిమేశ్వ రున్‌ 
దృష్టాదృష్టఫలప్రదానవిభవాధిష్టానచేతస్కునిన్‌. 201 


ఉత్సాహము. యక్షసిద్ధసాధ్యఖేవిహార గరుడకిన్న రా 
ధ్యక్షమణికిరీటకోటి” తరుసీకిరణమంజరీ 
ప్రేక్షణీయచరణకమలు భీమనాధదేవునిన్‌ 
దక్షవాటికాపురైకధాము నాశ్రయించెదన్‌. |॥202॥ 


ఉత్సాహము. నిష్టతో భజింతు భీమునిం భుజంగహారునిన్‌ 


దిష్టునిన్‌ రవీష్టసంప్రతిష్టునిం గరిష్టు భూ 
యిష్టు దక్షవాటి కాస్టలీశు దేవతాకుల 
జ్యేష్టునిం వసిష్టముఖ్యశిష్టమునిజనార్చితున్‌. ॥203|॥ 


లయగ్రాహి. నీమమున మైక్కెదను హేమగిరిచాపునకు 
సామజజలంధరముఖామరవిరోధి 
గ్రామమదహారి కభిరామశుభనిర్మలసుధామయశరీరునకుం గామితవీతీర్ణ 
శ్రీమహిమశాలికి జరామరణదోషపరి, శామకనిజాంఘ్రియుగళిమృతికి ద్‌క్షా 
రామపురధామునకు. గోమలజటామకుటధామహేమధామునకు భీమునకు భక్తిన్‌. 
204 | 


సీ. కొలుతు సద్యోజాతుం గోమలైందవతనుం, బెద్దగుబ్బలిరాజు బెండ్లికొడుకు 
సేవింతు శ్రీవామదేవు మహాదేవు, నేడులోకంబులు నేలుజేనిం 
దెలుతు( దత్పురుషు నిందీవరవరనీల, చారుకంధరుని బశ్యల్లలాటు 
బ్రణుతింతు నీశాను ఫాలనేత్రానల, జ్వాలాసమాలీఢ శంబరారి 
తే. సర్గసంసారశూన్యుని సంస్తుతింతు, సర్షసంసారహేతువు సంన్మరింతు 
సర్గసంసారరూపిని సంశ్రయింతు, నభవు భీమేశ్వరేశ్వరు నభిలషింతు. ॥205॥ 


౧ 


సీ, ఎవ్వనియాజ్ఞ నీరేడులోకంబులు, నర్తించు నట్టిదేవరకు గాక 
గ్రహతారకములు నిక్కముగ నెవ్వని యాజ్ఞ, వర్తిల్లు నట్టిదేవరకు( గాక 
మనువులు పదునాబ్దురును యదాజ్ఞాయుక్తి, నర్తింతు రట్టిదేవరకుం గాక 
భువనపాలకులు యద్భూూతాజ్ఞాయుక్తి నర్తింతు' రట్టిదేవరకుం గాక 
తే. ధూర్జటికిం గాక భీమనోథునకుం గాక, నిఖిలకారుణ్యకల్యాణనిధికిం గాక 
యన్యదైవంబులకు నేల యధికభక్తి సంఘటింతు. గరాంబుజాంజలిపుటంబు. ॥ 
206 || 


క. క్షమియింపు భిమనాయక, కమలభవాద్యమరరాజ కాంచనమకుటీ 
సముదయమణిఘృణిరేఖా, కమనీయపదాంబుజోపకంరోద్దేశా. | 207 ॥ 


క. కావుము దక్షారామపు, రీవల్లభ భీమనాధ త్రిజగదధీశా 
కైవల్యభోగలక్ష్మి, ప్రావీణ్యప్రదకటాక్ష భక్తాధీనా. 208 ॥ 


క. కృపగల్లి భీమనాయక, యపరాధము సై(పు తండ్రి వౌదువొ కావో 
కృపగత్సి సుతుండు చేసిన, యపరాధము తండ్రి సైచు టర్హంబె కదా. ॥|209॥ 


వ. అని ప్రార్థించి భక్త్యావేశంబున గద్గదస్వరకంఠుండును బాష్పాకులలోచనుండును 
రోమాంచపటలకంచుకితనిఖిలావయవుండును నై వెండియును. ॥210॥ 


ర్‌ 


గరళకూటనీలకంఠాయశంభవే, మదనాంతకాయోన్నమశ్శివాయ 
కాద్రివేయాధిపగ్రైయభూషాయ, మధుభిత్సఖాయోన్నమశ్శివాయ 
కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ, మహలోలుపాయోన్నమశ్శివాయ 
వేదాదినిశ్ళేషవిద్యావధూమౌళి, మణికపలాయోన్నమశ్శివాయ 

తే. గంధదంతావళజరలరాంధకారి, విబుధపరిపంథావాహినీనిబిడవర్గ 
బంధఘోరాంధకారసంభారకిరణ, మాలినేశాశ్వతాయోన్నమశ్శివాయ. 211] 


వ. ఓం జయజయ దేవదేవ గంధర్వసిద్ధవిద్యాధరిచారణకిన్నరకి పురుషు 


లహంపూర్వికాసంఫుల్లపుటంబు అగుచేతస్సంపుటంబులం బుటబుట 


నగుభక్తివిశేషంబులు శేషాహికటకభూషావి శేషాభిరామంబు లగుమీ 
కోమలప్రిపాదకిసలయంబుల ఘసృణమణికోటీర కోటీవిటంక 


సందానితమందారమాలికామకరందబిందుధారాధోరణీ ప్రవాహంబుల నహరహంబును 
నభిషికింతురు; కంఠేకాలా! మీకంఠమూలంబునం గలువదండకైవడిం గనుపట్టు 
కరాళకాలకూటవిషమషీకళంకపంగచ్చాయుచ్చటాగుళుచ్చంబుల వలన 
నిఖలలోకసంరక్షణంబు నిగమవ్యాఖ్యాతంబు; మహానటా! మీజటాజూటపటలంబున 
డిగిన  వియద్ధంగానిర్లరస్తోత్రశ్శృలాకానికాయంబులం ద్రిలో కికంఠోపకంఠంబులు 
తారహారావల్లీమతల్లిభంగి నంగీకరించు; శంకరా! నీవు సంకర్షణరుద్రావతారంబున( 
బాతాళగోళంబు వెడలి 
విషదహనవిస్సులింగవికటదంష్టా టంకకిటకిటత్క్మారఘోరంబును జహ్మలంబును 
నగువదనగహ్వరంబునం బుండరీకభవాంకపిండంబు లొండొడనణంగం గవిసి 
మ్రింగుదు; * ధూర్జటి! విలయపర్దన్యగర్ణాడంబరంబున _ విడంబించు 
కహకహాట్టహాసంబునన్‌ బిట్టుధట్టించి 
యవష్టంభభారదుర్వారగర్వారంభసముజ్ఞ్రంభితుం 

డగుజంభారిభుజార్గళవిజృభణంబు హస్తథృతదంభోళితోడ నస్తంభించితి; దనదనఖా! 
నిభఖిలకకుభవధిపరిధివలయంబుల( గలయా 
గనత్కనకనఖశలాకానికాయచ్చాయాదాయాదంబు లగుసముజ్జ్వ్వలజ్వలాజాలంబులు 
విజృంభింప ననలస్తంభదివ్యలింగాకారంబున నావిర్భవించి నిలువుభూభువన 
చక్రవాళపర్యంతం బాక్రమించి పెరిగినప్పుడు విరించి రాయంచయు గైటభారి 
కిటియును నై యెగసి యుడిగియును దుద మొదలు దెలియరైరి; రుద్రా! నీవు 
భద్రదేవద్రుమాటవీవాటియందు దిసమొలదూంబజదిండిమిండజంగంబవై 
బుషులపుణ్యాంగనల యీలువు లపాంగరంగస్థలీలాస్యలంపటంబు 
లగుకటాక్షవీక్షణంబుల హరించుచు భిక్షాటనక్రీడను నటించితి? చండీశ్వరా! నీవు 
మేరుకోదండంబునం బుండరీకాక్షకాండంబు దొడిగి 
కుండలిజ్వాలావల్లరీరుల్లరీరుంకారంబున బంకరువాభవాండంబు బీ(టగిల్ల 
నిశాటపుట భేదనంబు లొక్కయేటున ఛటచ్చట నేసితివి; నీల లోహితా! 
యహరహో, వధిసంధ్యాసమయారంభంబుల నుద్దేశదినావసానంబుల నానందంబుగాం 


బరిఢదనించు జగర్వుంకారంబైన 
యారభటితాండవసముద్దండపాదభ్రమణవిభ్రముంబున( ద్రభువనభయంకరంబు 
గావించితి; సర్వజా! నిర్వికల్పంబు నిరస్తసమస్తోపాధికంబును 
సత్యజ్ఞానానందంబునకు నికేతనంబును నగు నిష్కళంకస్వరూపం 
బగువేదానువచనశాంతదాంతిక్షాంతిశ్రవణనిధిధ్యాసనాదు అగుసాధనంబుల 


నిర్ణిరోధనిరవగాఢనిరవబోధకక్ష్యావిభాగంబునం దక్షిభవించి ముముక్షులు 
లాభలక్ష్యంబును నభీక్షణంబును నభీప్పితంబును ననుభవింతురు; భర్గా! 
భార్గవభృంగ్వంగీరసప్రధాననానామునిసమూహవి హి తచరి తాఘ మర్షణస్నానాహ్నికౌఘయు 
నిజజలావగాహాపహనిఖిలాఘయు జాహ్నవీసపత్నియు నగుగోదావరీమహానది నీకుం 
గేలీవిహారం బగుకేళాకూళలి; నిటలనయనా! గిటగిటని నడుగునడుగు 
నడుకునడుములు, వెణంద అగుతెలికన్నులును నెటీకురులును, 
వలుదకుచములును గలిగి ననవిల్దునకుం బసగలపసిండి మెజుంగు ములుకులనం 
గలికిచిలుకలకొలుకులగుబిసరుహదళనయనలు ముసురుకుని బలిసి నిలిచి కొలువం 
బ్రతిసంక్రమణవారోత్సవాదులయందు. బేరోలగం బవధరింతువు; శర్వా! నీవు 
శర్వరీసార్వభౌము నొక్కహజ్ఞున గుజ్జురూపంబున మట్టితివి సుమశరమథనా! 
బిసరుహభవుని కిసలయోష్టి నాసికాతిలప్రమానంబు నఖశిఖరాగ్రంబున మొదలంటం 


జిదిమితి; వృషభధ్వజా! నీవు పూషుండనుపేరి రవిపండ్లు రాల గుద్దితి; యీశ్వరా! 
నీవు వైశ్వానరుని సప్తజిహ్వాపల్లసంబులు పెల్లగిల గిల్లితి; విరూపాక్షా! నివు 
దక్షప్రజాపతికంఠంబున మెషంబుతల నిల్పితివి; మృగవ్యాధా! నీ వధ్వరమృగంబు 
మస్తకంబు నభస్తలంబున వ్రేలంగట్టితి; ముక్కంటి! నీకు మ్రైక్కెదను; శివా! నీకు 
నవాంజలి; భవా! నీకు నభివాదంబు; పాండురంగా! నీకు దండంబు; రాజశేఖరా! నీకు 
జేజే; హరా! నీకు జోహారు; గిరీశా! నీకు వరవస్య; యష్టమూర్తి! నీకు బ్రతిష్ట; 
యీశానా! నీకు దాస్యంబు; త్రిపురహరా! నీ కుపాసన; మృడా! నీకు శరణు; 
మృత్యుంజయా! నీకు. బ్రపత్తి; ప్రమథాధిపా! నీకు నారాధనంబు; పినాకీ! నీకు 
నమస్కారంబు; కైలాసనిలయా! నికు గోపులు; పశ్యల్లలాటా! నీకు నేటికోళ్ళు; 
గౌరీమనోహరా! నీకు సమస్కారంబు; జయజయ జలంధరాంతకా! 
గంధసింధురాదిదను జకంధ రాపీఠథధ మని గళితరక్తధారాభిషిక్షప్రచండఖండ పరశుభిండివాలశూఈ 
జయజయ జగత్సంభారకుంభకల్పనాకుంభకారా! 
కుంభీనసభూషణభిషణభూత ప్రేతపిశాచశాకినీఢాకినీప్రాఢపరీవారా! జయజయ 
వియద్వాయుధరణీతరణిశీతభానుబృహద్భానుసలిలయజమానమూర్తికల్పితాష్టభేదప్రపంచిత 
విశ్చప్రపంచపంచవదనపంచాక్షరీ మూలమంత్రకారణపాంచభూతికవ్యవహారా! నిర్మల 
జ్యోతిర్లిగమయమంగళాకారా! జయజయ 
సప్తపాతాళభువనవిష్కంభనిర్చెధన సమాసాదితావిర్భావభావజసంహారా! 
సర్వమంగళాకుచకలశ పాళికేళలితూలికాకారమకరికాముద్రికాభిమముద్రితో రః 
ప్రదేశమహేశ! జయజయ భక్తభావనాసులభస్వభాననాతీతపావనాకారదావళ్యవిగ్రహా! 
శ్రిమన్మహాదేవ! _దేవదేవతారాధ్య! దక్షవాటీపురాధ్యక్షా! _ఆపద్ధ్వాంతదివాకరా! 
పరమదయాకరా! జయజుయ శ్రీభీమేశ్వరా! నమస్తే నమస్తే నమః. ||212॥ 


మ. అనుచుం దాండవ మాడుచుండి శివభక్త్యావేశలీలార్భటి 
న్మునిశార్దూలము దక్షవాటినడుమన్లోలజ్ఞాభాగుండై 
వినిపించెన్‌ నశరీరభారతి నభోవీథ్‌విటంకంబునన్‌ 
నిను రక్షించెను భీమనాయకుండు కానీనా! సుఖం బుండుమీ. |213॥ 


తే. కాచె నీతప్పుకల్మషకంధరుండు, శిశిరకరిశేఖరుండు రక్షించె నిన్ను 
భీమనాథుని ద్రిభువనస్వామిం గొలుము, కార్యసంసిద్ధి, బొందెదు కానినేయ. ॥214॥ 


వ. అని యివ్విధంబున నశరీరవాణి పలికిన విని యయ్యంతర్వాణి శర్వాణీవల్లభుం 
దలంచి పునఃపునః ప్రణామంబులు చేసి నితాంతసంతోషతరంగితాంతరంగుండై. | 
215|| 


సీ. పైల! దక్షారామపతి భీమనాధథుండు, మనపాలి కల్పకక్షాజ మయ్యె 
నో సుమంతుండ! దక్షిణో ద్యానవాటికా, నిలయుండు మన పాలి ఫలము సువ్వె 
జైమినీ! దేవతాసార్వభౌముండు విరూ, పాక్షుండు ప్రత్యక్షమయ్యెం జువ్వె 
దేవల! సప్తగోదావరితీరైక, వాసుండు మనవంక వ్రాలెంజువ్వె 
తే. భారతాదిబహుగ్రంధపారవశ్య, యోయిజనమేజయుండ! యీయుక్షగమను( 
డంబికాభర్త యఖిలకళ్యాణములును, మనకు గృపసేయగలండు సమ్మదముతోడ. || 
216 | 


వ. ఇంక గృతార్థుల మైతి మని శిష్యవర్గంబునుం దానును దక్షారామంబున నభిరామం 
బైన పరమజ్ఞానానందసుఖం బనుభవించుచుండె. ॥217॥ 


క. శ్రీరామాయణమును ద, క్షారామాయణముం గలిమిలాపహములు స 
త్సారమతులు వాల్మీకికి బారాశర్యునకు వినుతిపాత్రము లయ్యెన్‌. ॥218॥ 


వ. అని చెప్పిన విని యభినందించుటయు అదు వినువేడుకం 
బరమేశ్వరుం డుద్భవించిన విధంబును సప్తబుషులు సప్తగోదావరంబుం దెచ్చిన 
విధంబును నాస్వామిని బ్రతిష్ట చేసిన భంగియు, నెజీింగించవే యని ప్రార్థించిన. | 
219 || 


శా. గాంధర్వోపనిషన్మతంగ రసవత్కావ్యానుసారానుధా 
రంధర్యాపరభోజరాజ రమణి ప్రద్యుమ్న దోర్వీర్యగ 
ర్వాంధారాతివరూధినీపరివృఢ ప్రాణానిలాహారవా 
తాంధక్రూరకృపాణ రాజహితకార్యారంభపారంగతా. ॥220॥ 


క. దక్షారామవధూటి, నక్షో రుహమృగమదాదివాంఛితవిలన 
ద్వక్షుకవాటబాంథవ, రక్షావిథివజ్రపంజర కృపాజలధీ. |221॥ 


పంచచామరము. అభంగవీరవిక్రమార్క యాజిగాండివాయుధా 
ప్రభాతకాలభానుసన్నిభప్రభావిభాస్వరా 
యిభద్విడుగ్రవిక్రమా; సమిద్ధనర్తనభ్రమ 
న్నభన్సరిత్పయఃపృ్పషద్దణాచ్చవిస్ఫురద్యశా. ॥222॥ 


గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ 


శ్రనాథనామధేయప్రణీతంబైన  భీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుం 
దృతీయాశ్వాసము. 


1. అశ్లీలము ప్రమాదపతితము. ప్రమదోధీమతామపి. 


శ్రీమహా గణాధిపతయేనమః. 
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః 


శ్రీ భిమేశ్వరపురాణము 


చతుర్థాశ్వాసము 
రాథ్రిష 


శ్రీధామ యశేషదిశా 
సౌధాగ్రస్సటికకుంభసంభారకలా 
సాధీయన్స్సితకీర్తిబు 

ధాధార యరిటియన్నయామాత్యమణి. 1 | 


వ. అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. |2 ॥ 


గీ. బాదరాయణునకుం గుంభభవుండు చెప్పి 
నట్టి యాత్రాక్రమం బిది యనఘులార 
యమరముని నారదుండు మునీంద్రాదులకును 
నర్ధిం జెప్పినపరిపాటి యది వినుండు.॥3॥ 


వ. మీర లడిగినయర్థంబుం బర్యాయక్రమంబున వినిపించెద. |4॥ 


తే. పోయె వారణాశికి బాదరాయణుండు, శిష్యులును దాను గైవల్యసిద్ధిం గోరి 
మనము పోదము గాకంచు మనసు వేడ్కనరిగి రభ్యర్థితులు వసిష్టాదిమునులు. 5|| 


క. యాత్రాజిగీషం బుణ్య, క్షేత్రంబులమీంద౦ దీర్ణసేవాపరులై 
మైత్రావరుణబృహస్ప, త్యత్రి భరద్వాజ ముఖ్యు లగుమునిబుషభుల్‌. |6॥ 


ఉ. కాశీకి నేగుదెంచి మణికర్ణికయందుం బ్రయాగయందు నా 
కాశనదీ ప్రవాహమున( గాయము దొప్పగం దోగి శంభు వి 
శ్వేశు శశాంకశేఖరు ననేకవిధంబులం గొల్చి సంతత 
క్లేశవినాశహేతువున( గేవలతానుఖ మిచ్చ( గోరుచున్‌. ॥7 ॥ 


క. కేవలతాయకరంబును, భావలతావాటిమలయపవనాగమమై 
కేవలతాలీలావతి, కే వల తాకాశి మరగు కృతమతి మనసా. |8॥ 


వ. అని కాశీనగరంబునందు. రైవల్యాపేక్షం బెద్దగాలం బుండ నిశ్చయించి సాత్యవతేయు 
వెదకి యెచ్చటం గానక. 9 | 


శా. కాశీస్థాననివాసులన్‌ యతులభిక్షావృత్తులం గాంచి పా 


రాశర్యుం డెటం బోయె నంచు నడుగం బ్రహ్మావిహినాత్మకుం 
డాశుంకుం డెటంబోయెనో యెలుగ మయ్యా మీరు పోపొండు వి 
శ్వేశద్రోహి నెబుంగ నేమిపని వాం డెచ్చోటికిం బోయెనో. |10॥ 


వ. అని సత్యవతేయుండు చేసిన యపరాధంబు తేటపడం జెప్పిన. ॥11॥ 


తే. కూడు పెట్టక యెన్నాళ్లు కుతిలపజచి, గాసిసీయుట యిది తప్పు గాదె తనకు 
నెదురు కదు రేల కోపించె నిందుధరుండు , అకట గ్రుడ్జెజ్ఞి బాదరాయణునిమీ(ద. ॥ 
12|| 


క. ద్వైపాయనముని వెడలం, ద్రోపించిన కోపగాండు ధూర్జటి యీకా 
నీపతి మనలను ననుకం, పాపరుండై యిచట నేల బ్రతుకంగ నిచ్చున్‌.॥13॥ 


వ. కృష్ణద్వైపాయనుతోడిద లోకంబు గాక యనుచు నమ్మునిలోకంబు కాశికానగరంబు 
వెలువడ శాఖోపశాఖల నతని చొప్పుపట్టికొని దక్షారామంబు ప్రవేశించి. | 14॥ 


తే. తీర్ణయాత్రాక్రమంబులు తెలియలేక, నారదుండు నానాపురాణజ్ఞు. డగుట 
నతని బూజించి యందజు నడిగి రప్పు, డత్రిజమదగ్నిభృగువసిష్టాదిమునులు. || 
15|| 


మత్తకోకిలము. నీ వెళుంగనితీర్థముల్‌ ధరణీతలంబున లేవు స 
ద్భావ మొప్పంగం జెప్పు దైవత, తాపసోత్తమ తీర్థయా 
త్రావిధానము దక్షవాటీకథాక్రమంబును సప్తగో 
దావరప్రథిమంబు భీమసదాశివోద్భవు లీలయున్‌. ||16॥ 


వ. అని యడిగిన నారదుం డిట్లనియె. ॥17॥ 


తే. అఖిలతీర్దోత్తమోత్తమం బనఘులార, పావనం బైనసప్తగోదావరంబు 
తనకుందాన మహానదితటమునందు, నెలమినున్నాండు భీమేశ్వరేశ్వరుండు. |18॥ 


తే. సప్తగో దావరంబు నిర్ణరమనంగ భీమనాథేశ్వరస్వామి వేలుపనంగ 
ధర్మపరులార శబ్దభేదంబ గాని, యర్థభేదంబు లేడు పదార్థసరణి. [19|| 


తే. విమలమతి సప్తగోదావరమున గ్రుంకి, సప్తసప్తిప్రతిష్టం బ్రసన్నుండైన 


భీమనాథేశ్వరేశ్వరస్వామి. జూచు, మనుజులకు బాయు సప్తజన్మములయఘము. ॥ 
20|| 


సప్తగోదావరస్నానమంత్రద్వయశ్లోకములు. |॥21 | 


వ. 
శ్లో. సప్తగోదావరం తీర్థం సర్వ తీర్గోత్రమోత్తమమ్‌ 
అత్రసన్నిహితో రుద్రో వీమరాపీక్వరశర ॥22 || 


శ్లో, నమస్తే భీమనాథాయ, సప్తగోదావరాంభసే 
పాపేంధనాగ్నయేతుభ్యం, నిమజ్ఞామి హర త్వయి. ॥23॥ 


ఉ. ఆతతభక్తిభావమున నాదియుగంబున సప్తసంయము 
ల్లౌతమముఖ్యు లైందవకళాధరు భీమయదేవు భక్తివి 


స్ఫితిం బ్రతిష్ట చేసి యభిషేకజలార్థము తోడితెచ్చి ర 
న్వీతసమస్తతీర్థమయి విశ్రుతి కెక్కిన సప్తసింధువున్‌. 24॥ 


మ. తనతీరంబున బాయకున్న దనపాథ:పూరముల్‌ గ్రోలినం 
దనవిచితతిం దేలినం దనమరుద్వాతంబు సేవించినం 
దనుగీర్తించిన లోకపావనునింగా ధన్యాత్ము (గాం బుణ్యుంగా 
నొనరించున్‌ నరు సప్తసింధు వది యంహోభంజనప్రొఢమన్‌. | 25 ॥ 


క. చూడుం డాస్వాదింపుం, డాడుండు భీమేశ్వరేశ్వరాకృతిం దటినీ 
చూడారత్నము జడధి, క్రోడాభరణంబు సప్తగోదావరమున్‌. | 26 ॥ 


సః పాతాళశ్రీకాలభైరవస్వామికి, నందికి నభివాదనం బొనర్చి 
నాకులేశ్వరదేవునకు( దాండవాకార, గణనాయకునకును బ్రణతి చేసి 
కొమరసామిని విష్ణుం గొల్చి విరూపాక్షు, నాగేంద్రులకు వందనంబు నడిపి 
నీహారగిరినందనికి మహాలింగంబు, భీమనాథేశ్వరస్వామి కెరంగి 
తే. మర్త్యుం డేకాదశేంద్రియమదవికార, సంభృతములై యనన్యైకసాధ్యములయి 
జన్మజన్మాంతరంబుల. జాగుచుండు, కల్మషంబులం బాయు దత్రణమునంద. 27|| 


శా. జ్ఞానాజ్ఞానకృతంబు లైన యఘముల్‌ సర్వంబు నొక్కెత్తున 
న్నాను న్మానవకోటి కుద్ధురగతి నృష్తాపగాతీరసం 
స్థానావాసుని రామనాథుని జటారమూటాటవీవాటికా 
స్థానాధిష్టితదుర్గ్లకంఠనవముగ్దస్నిగ్దకిర్తిద్యుతిన్‌. | 28 ॥ 


తే. ద్వాదశక్షేత్రశివలింగదర్శనమున, నట్టల సిద్ధించు నట్టిసుకృత 
మాక్షణంబున సిద్ధించు దక్షవాటి, రామనాథిశుం గన్నులారంగం గనిన. 29 ॥ 


తే. ద్వాదశక్షేత్రతీర్థ్ణయాత్రాభివృద్ధి, నిర్జితేంద్రియులై సేయనేర్చిరేని 
పాపములు చేసీనట్టి నిర్భాగ్యులైన, డాయబోవరు జమునిపట్టనముగవిని. ॥ 30 | 


ఉ. దక్షిణకాశికాతుహినధామకిరీటునిదిక్కు సీమగా 
దక్షపురంబునందు బహూధామములన్‌ శివలింగముల్‌ సహ 
స్రాక్షహుతాశనాదివి విధామరముఖ్యప్రతిష్టితంబులై 
లక్షలసంఖ్య లున్నవి యలక్ష్యము లయ్యును గానవచ్చియున్‌. |31॥ 


సీ. వలవ దగ్నిష్టోమవాజపేయాదుల, ధూమపానము. జేసి దుఃఖపడంగం 
దీర్ధసేవార్థమై దేశాంతరంబులు, గాలుచేడ్పడం దనకేల తిరుగ 
నశ్వగోమహిషరూప్యసువర్హవస్తంబు, లెన్ని వెచ్చించిన నేమిఫలము 
సంతతంబును గృభ్రచాంద్రాయేణాదుల, వరటుచునుంట యెవ్వరికి మెచ్చు 
తే. దూరమున నుండి తలంచిన దురితహరుని, జేరి కొలిచిన సకలార్ధసిద్ధికరుని 
నంత్యమావస్థమోక్షదీక్షైకగురుని, భిమనాథేశ్వరేశ్వరస్వామిం గొలుండు. ॥32 | 


సీ, నేం గొమ్ముటేనుంగు నే విహగంబను, నే స్తబ్ధరోమంబ నేను గొజీయ 
నేను బకంబను నేను గర్కటకంబ, నే నచ్చభల్లంబ నేను నక్క 
నేను మండూకంబ నేను గించుళికంబ, నేను గీటంబ నే వానరంబ 
నే శుకకీటంబ నేం బుండరీకంబ, నే ఖంజరీటంబ నేను దోమ 
తే. నేను మానిసి మున్నంచు నేకతమున, నొండొరులతోడు తను జెప్పుకొండు రుబును( 


దారక బ్రహ్మమణిపేటి దక్షవాటి, సంభవించిన ప్రత్యగ్రచంద్రధరులు. ॥33 | 


తే. అఖిలతీర్థప్రదేశంబు లడవు లిండ్లు, యజ్ఞవాటిక వల్లకా డనువిభేద 
మించుకయు లేదు భీమనాథేశభూమి, జంతువులు శంభులగుదురు చచ్చినపుడు. ॥ 
34|| 


శా. సాక్షాద్ధక్షిణకాశికానగరి దక్షస్థాన మవ్వీటిలో 
మోక్షార్ధాక్షరదీక్ష నక్షయసుఖంబుం ప్రాణికిన్‌ సత్మృపా 
వీక్షాసంకలితానురాగు డగుచున్‌ విశ్వేశుచందంబునం 
ద్ర్యక్షుం డీశుండు భీమనాథుం డొసంగుం బ్రాణావసానంబునన్‌. 35 ॥ 


శా. శ్రీభీమేశ్వరపాదపీఠవిలుఠచ్చీ సప్తగోదావర 
వ్యాభుగ్నోర్మిపరంపరాఘు మఘుమప్రారంభకోలాహల 
క్షోభోద్వేజితపాతకౌఘము జగచ్చూడావతంసంబు ల 
క్ష్మిభద్రాసన మొప్పు దక్షనగరీక్షేత్రంబు ధాత్రీస్థలిన్‌. 36 ॥ 


వ. అని నారదుండు చెప్పిన విని తపోధనులు భీమనాథుమాహాత్మ్యంబునకు 
దక్షారామప్రభావంబునకు  సప్తగోదావరమహిమంబునకు  విస్మయంబందియు 
దర్శించియు నమస్కరించియు ధన్యులైన యాత్మారాము లమ్మహారామంబున( 
జరియించువారును నగుచు సత్యవతిసుతుం గాంచి దక్షారామాయణుండైన 
బాదరాయణువలన నప్పుణ్యస్థానంబున మజియుం గల యశేషవిశేషంబు లెణీంగి. | 
37|| 


చ. అటం జని యొక్కచోట( గమలాననబంధము పూని వాహినీ 
తటమున బిల్వకాననలతాగ్భృహమధ్యమునందు నాసికా 
పుటశిఖరాగ్రదృష్టి యగు పుణ్యుని గాంచిరి మౌనిపుంగవుల్‌ 
ఘటమున నుద్భవించిన యగస్త్యు యశోనిధి నిల్వలాంతకున్‌. ॥ 38 | 


వ. తదనంతరంబ యతనితో సల్లాపంబుల నపనయించి తీర్థమాహాత్మ్యం బడిగిన నతం 
డిట్లనియె. ॥39 ॥ 


అగస్త్యుడు తీర్థమాహాత్మ్యంబుం జెప్పుట 


సీ. జహ్నుకన్యాతీరసన్నివేశమునకు, దక్షిణాంభోరాశితటముసాటి 
కమనీయమణికర్లికాప్రవాహమునకు, సప్తగోదావరజలముసాటి 
కటకరక్షకు( డైన కాలభైరవునకుం బ్రకటపాతాళభైరవుండుసాటి 
విశ్వాధిపతియైన విశ్వనాయకునకు, భీమనాథేశ్వరస్వామిసాటి 
తే. మోక్షవిభవంబునకు సాటి మోక్షలక్ష్మి 
భోగమహిముంబునకు సాటి భోగమహిమ 
వారణాశికి శ్రీదక్షవాటమునకు 
దారతమ్యంబు( జర్చింప ధర్మ మగునె. ||40॥ 


తే. తరమె వర్ణింప సప్తగోదావరంబు 
సలిలకల్లోలశిఖరహస్తంబు లెత్తి 
పాతకంబుల జంకించు బహునిధముల 
ఘుమఘుమారంభహుంకారఘోష మెసంగ. ||41॥ 


వ. అని కుంభసంభవుండు చెప్పిన విని యమ్మహాత్ము విడ్యాని 
నగరప్రదక్షిణపూర్వకంబుగా భీమేశ్వరు దర్శించి కృతార్థులై యొక్కరమ్యస్థలంబున 
నమ్మహామునులు గూర్చుండిరి యనంతరంబ. ॥42॥ 


ఉ. ఆమునిమండలంబునకు నంజలి బంధముతో బ్రదక్షిణ 
గ్రామనమస్కృతుల్‌ గడపి గారవమారంగ మంకణుండు బు 
కామయజుర్విశారదు(డు శైవపురాణకథారహస్యగో 
స్టీముదితాంతరంగుండు ప్రసిద్ధుండు భక్తి దలిర్చ ని ట్లనున్‌. 43 ॥ 


సీ. పరమపుణ్యుండ నైతి భాగ్యవంతుండ నైతి, ధన్యుండ నైతి నాతపసు పండెం 
దీర్షంబులన్నియు. దిరిగి చూడంగంజాల, నొక్కజన్మమున నీయుర్విలోన 
దిగ్లేశముల సర్వతీర్ణంబులను నాడి, తీర్థభూతత్వప్రతిష్టం గన్న 
మిమ్మందజను గంటి మీకృపాబలమున, నేను దిర్ణమ నైతి నింతనిజము 
తే. భీమనాథమాహాత్మ్యంబు పెంపువినంగ, వేడ్క యగుచుండు నాకు నీవేళయందుం 
బ్రార్థనము చేసి వేండెద భవ్యులార, యానతీ(దగు నాకు మీలోన నొకడు. ||44॥ 


వ. అనిన విని యందజు వసిష్టమహామునిం బ్రార్థించిన సకలమునిజనానుమతంబున( 
గుంభసంభవుని నియోగంబున నప్పుడు మైత్రావరుణుండు మంకణున కిట్టనియె. | 
45|| 


క. భీమ మగుగరళకూటము, భూమియు గగనమును దిశల బొడచూపినచో 
భీమగతి మ్రింగె గావున, భీమేశ్వరు డయ్యె నితడు బిరుదాంకమునన్‌. |46॥ 


క్షీరసాగర మథనకము ప్రారంభము 


వ. అనిన విని మంకణుండు పంకజాసనసంభవునితో మునీంద్రా దక్షవాటికాధీశ్వరుండు 
కాలకూటంబు నెబ్బంగి నుపసంహరించె నక్కథాక్రమంబు పరిపాటిందేటపడ నా 
కెళీంగింపవే యనుటయు నతం డిట్టని చెప్పం దొణంగె. దొల్లి జలం 
ధరాంధకమహిషాసురబిడాలాక్షధూమ్రాక్షగంధసింధురాసురవి ద్యున్మాలి తారకబలిబాణపౌలో మః 
అగురాక్షసులును 
బాకశాసన పావకపరేతరాజపలలాశిప్రాచేతపవననపౌలస్త్యపశుపతిప్రధాను 
లగువేల్పులునుం దమలోన దాయాదసంబంధంబునం బో డమినవైరానుబంధంబునం 
బరస్పరవిజిగీషులై రోషంబున నెదురువేలంబులు పెట్టి కట్టుపకాసులై ప్రతిఘటించి 
బెట్టయి నెట్టుకొని యున్న సమయంబున. ॥47॥ 


సీ, దివ్యాయుధము లైదు ధృతిచేతనంబులై, శత్రుసంహారంబు సంస్తుతింప. 
బులుంగుటిండు కరాబ్దములు రెండు మొగిడించి, భ్రూలతాదేశంబు పొలుపునరయ 
సౌఖశాయనికులై సనకాదియోగీంద్రు, లనురాగవీక్షణం బభిలషింప 
నూరురంభాస్తంభయుగళంబుపైనుంచి, లక్ష్మి శ్రీపాదపల్లవము లొత్తం 
తే. బన్నగాధిశభోగతల్పంబుమీందం దత్సణారత్నదీప్తి మై తళుకుం జూపం 
బాలమున్నీటిలో నిద్ర మేలుకొన్న, హరికిం బొరిచూప నేతెంచె హరిహయుండు. |॥48॥ 


వ. ఇట్లు చనుదెంచి. 49 ॥ 


తే. ఒంటి నేతెంచి మంతనంబుండి నిలిచి, చక్రధరుతోడ హితకార్యచర్చ చేసి 
యేగె దేవేంద్రుం డిరుచెవి నెజు/గకుండ, సిద్ధసంకల్పుండై యాత్మశిబిరమునకు. | 50 ॥ 


వ. తదనంతరం బాశ్రీమన్నారాయణుండును. 51 |॥ 


క. ఓవెజ్జులార యేటికి, నీవెడగు విచారములు సహింపంగ రాదా 
యేవారి కైన మేలా, చావు లతర్కితము లుగ్రసంగ్రామములన్‌. 52 | 


తే. కుడిచి కూర్చుండి మీ రేల కొజంతయైన, కుమ్ములాడెద రో యన్నదమ్ములార 
గొట్టె క్రొవ్వియు సెలగట్టెం గొజికినట్లు, కటకటా మీవివేకంబు గాడుపడంగ. || 53 ॥ 


ఉ. భద్రము మీకు గావలె నపారముగా సురదైత్యులార 
విత్రవ ముజ్జగింపుండు వివేకము పాకము దప్పకుండంగా 
భద్రసువర్హపేఠికలపైం గొలువుండి త్రిలోకరాజ్య మ 
చ్చిద్రముగాంగ నేలుట విశేషమొ చచ్చుట తా విశేషమో. ॥54॥ 


వ. అది గావున సుధాపానంబున జరామరణంబు లుజ్జగించి సుఖం బనుభవింపుండు 
క్షీరసముద్రమథనంబునం గాని సుధారసంబు సంభవింపదు గావున. 55 ॥ 


శా. క్షీరాంభోధి మధింపం గావలయు నక్షీణప్రతాపప్రభా 
వారంభంబున నాదికచ్చపము మూలాధారకుండంబుగా 
సారోదారము మందరాచలము చంచన్మంథదండంబుగా 
గారామార రసాతలాధిపతి దృక్కర్ణుండు సూత్రంబుగన్‌. 56 ॥ 


గీ. అనిన శౌరిపల్కు విని సమ్మతించి యా, దేవతలును బూర్వదేవతలును 
నమృతమథనమునకు నారంభ మొనరించి, రుల్లమున( బ్రమోద ముప్పతిల్ల. | 57 ॥ 


శా. బాహాస్తంభచతుష్టయంబున మురప్రధ్వంసి లంఘించి యు 
త్సాహంబొప్ప(గ నెత్తె మందరమహీధ్రంబుద్ధతిం గూటసం 
దోహంబుల్‌ ద్రుహిణండకర్పరము నుమ్మాలింప దిక్సీమలం 
గ్రాహింపం బతయాళునిష్టురమహాగండోపల ధ్వానముల్‌. | 58 ॥ 


సీ. కపటకచ్చపమైన కైటభాంతకువీ(పు, కొమరు మీజీన చుట్టకుదురుగాంగ 
నారసాతలమూల మైనమందరమహా, ధరణీధరంబుమంథానకముగ 
దండశూకాన్వయధ్యక్షుండు వాసుకి, తతపరిగ్రహణసూత్రంబుగాంగ 
నావహప్రవహాదు లగుమారుతంబులు, తగులంగట్టిన యాకత్రాళ్లుగాంగ 


తే. బలిపురోగములగు దైత్యపరివృఢులును, దివిజనాయకుం డాదిగా దేవతలును 
దరిచి రంభోధి ఘుమఘుమధ్వానరవము, భువనగోళంబు దిక్కులు చెవుడువడంగ. ॥ 
60|| 


వ. ఇవ్విధంబున నురాసురప్యూహంబు లుత్సాహంబులు మదంబులు ముదంబులు 
శౌర్యంబులు ధైర్యంబులు క్రౌర్యంబులు వీర్యంబులు హంకారంబులు హుంకారంబు 
లుల్లాసంబులు ప్రహాసంబులు బలంబులు చలంబులు జవంబులు రవంబులు 
నదల్పులు విదల్పులు వీకులు తాకులు జూశలు కూకలు మూశలు వీశలు 
తెగింపులు నగింపులు నింపులు సొంపులు పెంపులు గుంపులు పరువులు 
మురువులు ౧జయ మెజయ బాహానష్టంభసంరంభవిజ్బంభణంబున౦ దరతరంబు 
తరువందరువః దరిత్రాడు పా(పటేనియొడలి మలకలుపురులు విడి తరులువడి 
దిర్దిరందిరుగు మందరగిరి కందరాఘాతంబులం గలగుండువడి 


కరిమకరితిమింగలమత్స్యకచ్చపఢులికులిరంబులు 
సవ్యాపసవ్యయాతాయాతపరిభ్రమణంబులచేత విచేశనావస్థం బరిభ్రమించి 
యంతర్మగ్నంబులయిన పక్షక్షోణిధరంబులు టెక్కలు ముణుయకొని మ్రంగి యణంగి 
తరంబుల నొదుగ దుగ్గార్ణవంబు ఘూర్లమానం బయ్యె నప్పుడు భుజంగపుంగవవదన 
నాసానిష్ట్యాతనిషస్టురవిషనిశ్చాసపవనధారాసంధుక్షుణంబున నభిస్యంధజ్వలనంబు 
ప్రజ్వలించెనో యన భుగభుగధ్వనితోడం గూడి సుడిగొన నెగయుక్రొంబొగల వెంబడి 
విస్ఫులింగంబు లాస్ఫాటించి దిక్కులంజూజి పుచ్చంజిచ్చు  పెచ్చుపెరి(గి 
కోమలతమతమాలపల్లవంబుల యుల్లాసంబు నుల్లాసంబాడు నల్లనినాలుకలు విషం 
బుమియుచుంగమియుచు భృంగసంకాశంబును  నీలజీమూతసన్నిభంబును 
గల్పాంతసమయవహ్నికల్పంబును గాలమృత్యుప్రతిమంబును 
యుగాంతాగ్నివర్ణ్లనంబును నై చటచ్చటాశబ్దంబులతో నసహ్యవిషజిహ్వకలాపంబులు 
బ్రహాంతకర్పరంబు నప్పళింప నిప్పులు చెదరి చదలు దరికొల్పు నుల్కాపాతంబులుం 
బోలె దిక్కులం జురజుర స్రుక్కి లావెక్క సప్తపాతాళభువనచక్రవాకంబు పురపురం 
బొక్కవెక్కసంబయి కోలాహలాభీలంబయి హాలాహలం బుద్భవించిన. | 60॥ 


స్‌ పంకజప్రభవుం డబ్రహణ్య మొనరించెం దాలసన్నిభభుజాస్తంభ మెత్తి 
తరిత్రాడు విడిచి బృందారకాసురకోటి, పంచబంగాళమై పాణీపోయె 
హాహానినాదకోలాహలోత్తాలమై, త్రైలోక్యమును భీతి( దల్లడిల్లె 
గనకవర్లుండైన కైటభాసురవైరి, పొగచూరి నల్లనై బొగ్గుపడియెం 
తే. బెటిలె బ్రహాండభాండంబు చిటిలె దిక్కు 
లురలె పాతాళభువనంబు లుదిలె నభము 
మేటి ధాటీజనితకాలకూటవిషము 
చిచ్చు విడివడి యంతంత పెచ్చుపెరుంగ. |॥|61 ॥ 


వ. అప్పుడు మిసిమంతు(డునుంగాక పయోధిప్రాంతంబున  దక్షవాటంబున 
హాటకసింహాసనాసీనుండయిన లలాటలోచను భవబంధమోచను సోమశేఖరుని 
శరణంబు సొచ్చి హరివిరించిపురందరాది బృందారకు లిట్లనిరి. | 62 ॥ 


చ. అభయము పార్వతీశ యభయంబు మహేశ శశాంకశేఖరా 
యభయము శూలపాణి యభయంబు మదాంధకృతాంతమర్దనా 
యభయము ఫాలనేత్ర యభయంబు కృపామయదివ్యమానసా 
యభయము భీమనాథ యభయం బభయం బభయంబు శంకరా. ॥63॥ 


తే. అని భయభ్రాంతు లగుచు శక్రాదిసురలు, బలిపురోగము లగుదైత్యపరివృఢులును 
శరణుచొచ్చిన నభయహస్తం సాంచి, వెజవకుండుండు మీరని విశ్వవిభుండు. | 64॥ 


శివుడు హాలాహలము మ్రింగుట 


మ. పటుహుంకార మహాట్టహాసకలనం బాతాళభూస్వర్గనం 
కటసన్నాహసముద్భవం బయినయాకాకోలకాలాగ్ని ధూ 
ర్హటి హస్తాబ్బమునందు. గైకొనియె నాజ్వాలాకులక్ష్వళ మ 
ప్పటివేళన్‌ మదభృంగమయ్యె శశిభృత్సాణ్యబ్దమధ్యంబునన్‌. | 65 | 


క. కటకమగువిషము విషధర, కటకం బగుకేలం బూని కౌతూహలియై 
ఘుటికాసంసిద్ధుడు రస, ఘుటికయునుంబోలె శివుడు గుటుకన మ్రింగెన్‌. | 66 ॥ 


క. అపుడు హిమాచలకన్యక, యుపగూహన మాచరించు నొజపునం జుట్టెం 
ద్రిపురాంతకుకంఠంబునం దపనీయచ్చాయ నొప్పు తనదోర్వల్లిన్‌. | 67 ॥ 


ఉ. చుట్టిబిగించిపట్టి పురనూదన యీ గరళాగ్నిం గంధరా 
ఘట్టమునందు నిల్బు మదిగాక దిగంబడనిచ్చితేని లో 
పట్టుననున్నలోకముల భస్మము సేయు వెలార్చితేని వె 
ల్పట్టుననున్నలోకముల భస్మము చేయు నిజంబు చెప్పితిన్‌. | 68 ॥ 


వ. అనుటయు. ॥69 || 


శా. శంభుం డంబికపల్కు. గైకొని జగత్సంరక్షణార్థంబు సం 
స్తంభించెన్‌ నిజకంఠగోళమున విశ్వక్షో భసంత్రాసనం 
రంభారంభవిజృంభణో దృటకలారాద్రంబుం గాకోలమున్‌ 
జంభారాతి మణిప్రకల్పితవిశేషానిర్విశేషంబుగన్‌. ||70॥ 


వ. అప్పుడు మహాదేవుని దేవత లి ట్లని స్తుతియించిరి. |71॥ 


దేవత లీశ్వరుని స్తుతించుట 


సీ. సచరాచరం బైన జగము రక్షించితి, హాలాహలానలం బారగించి 
శరణాగతగతత్రాణపరతంత్రభావంబు, నిఖలలోకేశ్వర నీకె యొప్పు 
భువనైకరక్షణవ్యవహారచిహ్నకు, గుణుతయ్యె నీకంఠకోణచిహ్న 
త్రైలోక్యభీమంబు( గాలకూటము మ్రింగి, కైకొంటి భీమాఖ్య( గాలకంఠ 


తే. యఖిలదిక్పాలకులును నీయాజ్ఞవారు, నీదునిశ్వాసపవనంబు నిగమరాశి 
యమరకులసార్వభౌమ లోకాభిరామ, దక్షవాటీపురీకేలిధామ భీమ. ॥72॥ 


తే. దేవదేవ మహాదేవ దివిజవంద్య, సర్వలోకైకరక్షణచతుర శర్వ 
హాలహలకూటసంపర్కనీలకంఠ, మ్రైక్కెదము దేవికిని నీకు ముదముతోడ. ॥73॥ 


మ. బహిరంతస్టితలోకరక్షణకళాపారీణ శైలాత్మజన్‌ 
[లా టై. 
బహిరంతస్థితలోకరక్షణకళాపారీణునిన్‌ దేవర 
న్మహనీయస్టీరసత్కృపాగుణనిధానం బైనదాక్షాయణి 
న్మహనీయస్టీరసత్సృపానిధి నిను న్వర్ణింతు మే మీశ్వరా.॥74॥ 


తే. సంహరించితి భువనశోషకము విషము, నభయ మిచ్చితి రక్షించి తఖిలజగము 
శాంతమయ్యె నరిష్ట మిష్టంబు ప్రబలె, దక్షిణాబ్ధితటావనిధామ భీమ. ॥75 ॥ 


క. ధరణియు గగనము దిక్కులు, దరికొని మండెడు విషాగ్ని దత్హణమాత్రం 
గరమున ధరించి మ్రింగిన, నిరుపమధృతి నీక యొప్పు నీలగ్రీవా.॥76॥ 


ఉ. ఆయతసత్కృపామహిమ హాలహలాగ్నిభయంబు నీమహో 
పాయముచేతం బాపితివి ప్రాల్లలవాండవు దక్షవాటికా 
నాయక భీమలింగ శమనం బొనరించితి గాక యింతకుం 
గోయిలవన్నెం జెంది మజీం గొక్కెరవంకర వోవె లోకముల్‌. |॥77॥ 


క. లోకత్రయైకసంర, క్షాకల్పన మాచరింప సదృ్భశులు వేల్పుల్‌ 
నీ కితరులు లే రధికులు, లేకుండుట జెప్పనేల లేఖాధ్యక్షా. ॥78॥ 


తే. మమ్ము రక్షించి తని యేల మాటిమాటి, కభినుతింపంగ దక్షవాటాధినాథ 
తల్లిదండ్రులు రక్షింప దలంపకుండ్రై ప్రజల భీమేశ బహువిధోపద్రవముల. ॥79॥ 


సీ. శ్రీఖీమనాయకా శివ మమ్ము రక్షింపు, విశ్వైకనాథ దేవియును నీవు 

శ్రీనిలకంధరా శేషాహిభూషణ, మమ్ము రక్షింపు మమ్మయును నీవు 

రక్షింపు మమ్ము శ్రీదక్షవాటికా, వేదాంతవేద్య దేవియును నీవు 
దక్షిణాంబుధితటీధామ నిర్ణితకామ, మమ్ము రక్షింపు మమ్మయును నీవు 

తే. వేడ్క రక్షింపు దేవ దేవీయును నీవు, ప్రతిభ రక్షింపు గిరిశ యంబయును నీవు 
దుగ్గపాథోధభవవినిర్థూమధామ, కాలకూటాగ్నిసంహారకారి యభవ. |80॥ 


క. శరణము భజింతు మభవుని, శరణము భజియింతు మర్థచంద్రాభరణున్‌ 
శరణము భజింతు మీశుని, శరణము భజయింతు మద్రిజావల్లభునిన్‌. [81|| 


తే. సిరియు వాణియు మొదలైన సురపురంధ్రు, లజ్జుగడువును జల్లంగా నఖిలషించి 
నియమమున( గొల్తు రెవ్వని నిత్యకలన, , నట్టిటీమేశు నిను గొల్తు మహరహంబు. ॥ 
82|| 


సీ. విశ్వంబు సృజియించువిధి మహేంద్రుండు గొను, wa on హవిర్విభాగ 
మగ్ని యాహుతి మోయు నమరసంఘమునకు బాపవుణ్యంబు లేర్చ్పజచు 
యముండు 
ప్రత్యవాయములచే బ్ర బ్రతుకు రాక్షసతతి, వర్షించు బర్జన్య వరుణమూర్తి 
గ్రహచక్రవాళంబు గాలి యెప్పుడు మోచుల! గొండ్రు సంతృప్తి లగ్గునం బితరులు 
తే. నవనిధానములును యక్షనాథు. డేలు, నాసదాశివుం డీశానుండై తనర్చు 
బరంగ నేనాజ్ఞనింద్రియప్రతతి నడుచు, నట్టిభీమేశ్వరు(డు మాకు నభయ మొసంగు. | 
83|| 


సీ. వరుణుం డెవ్వనియాజ్ఞ వారాశిం బాలించు, గాలి యెవ్వనియాజ్ఞ గంప మొందు 
నవనిధానములు చింతారత్నసురభులు, యక్షరా జెవ్వనియాజ్ఞ నేలు 
నెవ్వని యాజ్ఞ నర్కేందుగ్రహంబులు, చదలమార్గంబున సంచరించు 
శైలకాననవార్థిసహితమౌనీధాత్రి, నహినాథుం డెవ్వనియాజ్ఞ దాల్చు 
నట్టి భీమేశు వేదవేదాంతవేద్యు, సర్పకేయూరు దేవతాసార్వభౌము 
సప్తగోదావరోత్సంగసన్నివిష్ణు, నాశ్రయింతుము నిన్ను జంద్రార్ధమౌళి. |84॥ 


వ. దేవదేవ మహాదేవ సదాశివ యాశ యీశాన తత్పురుష యఘోర సద్యోజాత 
వామదేవాఖ్యాన పంచవదన _ మూర్తివిశేష _ ప్రకృతిప్రధానకారణ! మీకు 
సాష్టాంగనమస్కారంబు. ||85 ॥ 


క. నీమహిమార్లవమునకును, సీమాంతము గలదె రాజశేఖర దక్షా 
రామపురధామ శంకర, భీమేశ్వర నీలకంఠ పేశలకరుణా. 86 ॥ 


వ. అని యనేక ప్రకారంబుల బృందారకదైత్యులు తన్ను. బ్రస్తుతింప6 గాలకూటంబు 
హరించిన పంచాననుం డగుభీమేశ్వరుండు హరివిరించిపురందరాదుల నాలోకించి 
యిట్లనియె. |87॥ 


శివునియాజ్ఞను సురాసురులు విఘ్నేశుని బూజించి పాల్కడలి తరియించి 
చంద్రాదులం బడయుట 


తే. మనము విఘ్నేశు సేవింప మజచినార, మతని సేవింపకున్న నేలా ఫలించు 
నభిలకార్యంబులను నవశ్యము ఫలించు, నర్ధిం గార్యార్థ మిభవక్తు ననుసరింప.॥ 
88॥ 


మ. అని యంభోధితటోపకంఠమున దక్షారామమధ్యంబునన్‌ 
ఘనునిం దాండవవిఘ్ననాయకు మహాకాయున్‌ సముత్తప్తకాం 
చనసంకాశు ననేకరత్నఖచి త స్వర్ణాగ్రసింహాసనం 
బున గూర్చుండంగం బెట్టి భక్తిపరతం బూజించి రవ్యగ్రులై. ॥89॥ 


సీ, జలకమార్చె బలారి సప్తగోదావర, సలిలధారాహీమకలశసమితి 
గర్బూరకన్తూరికాగంధసారంబు, నలదె వైనస్వతుం డంగకముల( 
బ్రన్నంగాం బెనగొన్న బ్రహ్మసూత్రంబులం బసపూన్చి యర్పించెం బద్మభవుండు 
పారిజాతకతరుప్రసవమాల్యంబులు, వక్షస్సృలంబున వైచె శౌరి 
తే. ధూమకేతుండు మహిసాక్షిధూప మిచ్చెం బూన్సె యక్షాధిపతి మణిభూషణముల 
నంధకాసురుం డిడియె దూర్వాంకురములు, వీచె. బవనుండు కుంచి యవిఘ్నపతికి. ॥ 
90|| 


వ. అనంతరం 
బామోదకాపూపపాయ సఘృతమధుక్షిరశర్కరాసూపజంబూకపిత్స చూ తఖర్జూరకదలీ నారికేళఫం 
మహోపహారంబుల గల్పించి వేల్పులు. బ్రావేల్పులును ననల్పభావనావిశేషంబుల 
నశేషవిధంబుల మూషకవాహనునకుం బ్రదక్షిణంబులు ప్రణామంబులుం జేసి వలగొని 
క్రమ్మణ పయోనిధిమథనంబునకుం బ్రారంభించిన. |91 | 


తే. మందరాచలమంథానమథ్యమాన, దుగ్గపాథోధిలో Sn re 
బాలశశిరేఖ యసురులు వేలుపులును, నిచ్చి రవ్వస్తు వర్థి భిమేశ్వరునకు. ॥92 | 


వ. వెండియు( దరువందరువం గల్పతరువును సప్సరస్సతులును గౌస్తుభమాణిక్యంబును 
నుచ్చెశ్రవం బనుహయంబును నైరావతం బనుధవళగజంబును _ నాదిగా 
సకలకామదంబులు సర్వమంగళాస్పదంబులు నిఖిలభువనమోహనంబులు నైన 
పదార్థంబు లుద్భవించెం దదనంతరంబ. |॥93 ॥ 


క. తరతరమ దరువందరువం, దరియం దుదయంబు నొందె ధన్వంతరి నా 
గరమునం గడుగరగరనై, కరమునం గరమమరు నమృతకలశముం దానున్‌. ॥94॥ 


ర్‌ 


సంపూర్ణపూర్ణి మాచంద్రబింబంబుత్కో బుట్టెం దెల్లనితమ్మిపువ్వుమొగ్గ 

విరిసె నయ్యొయ్యన వేలావనీవాటి, పవమానకోమలాస్పాలనమున 

వాసించె నఖిలదిగ్వలయంబు మధురవి, స్తారకేసరధూళిసౌరభములు 

నంభో జమధ్యంబునం దుద్భవం బొందె, మహితకాంతిచ్చటామండలంబు 

తే. అందుమణికర్ణికాగ్రసింహాసనమున, లక్ష్మి యుదయించి హస్తపల్లవమునందు( 
బసిడిపూదండం బూజించెం బద్మనయను, నర్ణి వరియించె లెలాస్వయంవరమున. | 
95|| 


దేవాసురు లమృతమునక్రై పోరుటయు శ్రీమన్నారాయణుండు దేవారుల 
వంచించుట. 


ఉ. అంతులు మీజీ మిక్కిలిగ జాంగతనంబున దొమ్మి చేసి దు 
ర్దాంతపరాక్రమోన్నతులు దానవదైత్యులు వెల్పువెజ్జు ధ 
న్వంతరిచేతి దుద్దమయవార్ధిసుధారస పూర్ణకుంభమున్‌ 
సంతనకట్టి పుచ్చుకొని చయ్యన నేగిరి నిర్వీశంకతన్‌. 1961 


వ. అప్పుడు. ॥97॥ 


క. నారాయణుండు మాయా, నారీరూపమున( గపటనాటకలీలా 
పారాయణత హరించెను సు, రారులచే నమృతకలశ మాసమయమునన్‌. ||98॥ 


చ. అమృతము+ గోలుపోయి విబుధారులు గంధగజాసురాంధక 
ప్రముఖులు మోములందు వినాటు దలిర్చంగం గూడియున్నచో 
నమరంగ నారదుండు గగనాగ్రమునం జనుదెంచి వారికిం 
బ్రమదముతోడ నిట్లనుచు బల్కెను వాక్సరిపాటి యొప్పంగన్‌. ॥99 | 


నారదోక్తి నసురు లీశ్వరుని బూజించి వరంబులు వడసి లోకముల 
బాధించుట 


శా. రక్షోనాయకులార నిర్ణరవరవ్రాతంబుచేతన్‌ సుధా 
భిక్షాపాత్రము వోయెనంచు మదిలో బెగ్గిల్లంగా నేటికిన్‌ 
రక్షార్ధంబు భజింపరాదె యభవుం ద్రైలోః క్యకుక్షింభరున్‌ 
దక్షారామపురాధినాథుని సుధాధామార్ధచూడామణిన్‌. ॥100॥ 


క. అని నారదుండు పల్కిన, విని యందజు భీమనాథు విశ్వేశ్వరునిన్‌ 
ఘనభక్తి దక్షమునిరా, డ్వనమధ్యమునందు. గొల్చి వర్థితబలులై. 101 | 


మ. త్రిపురావాసులతో గూడి కడిమిన్‌ దేవాహితుల్‌ లోకముల్‌ 
తపియింపంగం దపంబు చేసిరి దృఢ ర్యంబు పాటించి పా 
శుపతాచారనిరూఢి నందును సం ద్ధాంతరంగంబులం 
దుపమాతీతుని భీమనాయకుని నాద్యున్‌ శంభు సేవించుచున్‌. |102॥ 


సీ, అరుణోదయంబున నాకాశవాహినీ, హేమాంబుజంబుల నిందుధరుని 
మిహిరోదయంబున మహిసాక్షిగుగ్గుల, ధూపధూమంబుల దురితహరుని 
సంగమంబున గంధసారకుంకుమచంద్ర, జంబాలమునం బుప్పచాపమథను 
మధ్యాహ్నమున బక్వమధురాన్నపాయసా, పూపాజ్యదధిఫలంబులం ద్రినేత్రు 
తే. బరమసంధ్యాగమంబున బటహశంఖ, రుల్లరీ మడ్డుడమరురుర్ణరులమ్రోత 
నర్ధరాత్రంబులందు వీణారవముల, హరుని బూజింతు  రతిభక్తి నసురవరులు. ॥103॥ 


శా. పంచబ్రహ్మషడంగమంత్రములనుం బ్రాసాదపంచాక్షరిం 
బంచాస్యున బహుబిల్వపత్రముల నభ్యర్చింతు రవ్యగ్రత 
న్మంచుగండయనుంగుంబెండ్డికొడుకు న్వర్ణింతు రేకాగ్రతం 
జంచద్వేదపురాణమంత్రముల నిష్టాయుక్త్‌ నక్తంచరుల్‌. ॥104|॥ 


వ. ఇవ్విధంబున నిష్టార్థప్రదుం డైనయమ్మహాదేవు శ్రీభీమనాథు సేవించి యద్దేవుని 
ప్రసాదంబున ననశ్వరంబును నత్యూర్ణితంబును నసాధారణంబును 
నగునైశ్వర్యంబునుం బొంది. ||105 ॥ 


తే. అపుడు గర్వించి నిర్జించి రఖలజనుల, నిర్ణరుల బాధ పెట్టిరి నిరపరాధ 
మప్రతీకమహాప్రతాపాతిరేక, నిర్విశంకావలేపులై పూర్వసురులు. 106 || 


బ్రహ్మవిష్ట్వాదులు శివునికడ కేగి మొజవెట్టుట 


సీ. వజ్రహస్తునిచేతి వజ్రాయుధము జాగ్ర, దుద్దీప్తి పాడరి మొద్దువోయె 
నతితీ తరమైన యాశుశుక్షణి తేజ, 'మింగాలతేజమై యింకీపోయె 
జండ ఏషణమైన జముగదాదండంబు, బిలముసంతయును బాసి బెండుపడియెం 
బాథోధివల్లభు పాశవల్లిమతల్లి, దర్పంబు దిగద్రావి త్రాడుపడియె 
తే. గాలి దూలెను ధనీపతిఘనత యణంగ౧ె, గ్రహములకు నిగ్రహము పుట్టెం గాలవశత 
గాలకేయాదిరాక్షస గణములెల్ల, భీమలింగంబుకృప బెచ్చు పెరుగునపుడు. |॥107॥ 


వ. అప్పుడు హరి విరించులు వురందరాదులతోడ నక్తంచరులచేతం బంచకరపాట్లు వడి 
యంతఃకరణంబుల జింతించి రాయంచనుం గాంచనవర్లగరుదంచలం 
బగుపులుగుటేని నెక్కి దక్షిణజలధిపంచ  దక్షారామంబున  నధివసించిన 
మంచుంగొండయల్లునిం బంచబాణవిరోధిని డాయంజనుదెంచి 
పంచాక్షరీపంచబ్రహ్మమంత్రంబు మంత్రోచ్చారణపూర్వకంబుగా 
సాష్టాంగదండప్రణామంబు లాచరించి ప్రపంచరక్షణార్థంబుగా నిట్లని స్తుతియించిరి. || 
108 | 


సీ. అవధారు దేవ దక్షారామవల్లభ, సప్తగోదావరోత్సంగనిలయ 
కాలకూటానలజ్వాలానలముం బాపి, మమ్ము రక్షించిన మహితకరుణ 
భీమేశ్వరేశ్వరస్వామి మహాదేవ, త్రిపురదైత్యులబాధ దీలుపడితి 
మత్యంతదుఃఖము లనుభవించితిమి య, నాథుల మైతి మనాథనాథ 
తే. మొదల దేవారులను గాచి పిదప సురలం గాచి పీమ్మట నసురులం గాచినాండ 
వింక మము గావు వరుస భోగీంద్రకటక, నీ వెళుంగవె ధర్మంబు నీలకంఠ. || 109 ॥ 


తే. చటులతరకాలకూటాగ్ని సంజహర్ష, పాల్కడలి నట్టనడుమ సంప్రభవమైన 
యమృతలింగంబవగునిన్ను నాశ్రయింతు, మభవ'భీమేశ దక్షవాటాధినాథ. ॥110॥ 


క. ప్రణవోత్తమాంగ ఫణిభూ, షణ గగనమణీందువహ్ని చక్షుస్తితయా 
ఫణికటక జితమనోభవ, యణిమాదివిశేషదా పరాశ్రయచరేణా. |111॥ 


ఉత్సాహము. నీలకంఠ భక్తలోకనిధి భవాబ్ధితారణా 
ఫాలభాగమత్కృపీట భవశిఖా హతస్మరా 
శూలపాణి మమ్ము గరుణం జూడు త్రిపురదానవుల్‌ 
జాలి. బెట్టుచున్నవా రసహ్యవిక్రమోద్ధతిన్‌. [1121 


స అర్కేందుహవ్యవాహనలోచనత్రయా, త్రిపురదైత్యులబాధ నపనయింపు 
ప. జాకరకలహంస, త్రిపురదైత్యులబాధ నపనయింపు 
నచ. నిరవద్యనిర్ద్వంద్వ, త్రిపురదైత్యులబాధ నపనయింపు 
ప్రాయుధస్థిరమహాదోర్దండ, త్రిపురదైత్యులబాధ నపనయింపు 


తే. డమరుపట్టసపరశుఖడ్లత్రిశూల, చాపఖట్వాంగధర నీవె శరణు మాకు 
నన్యథా శరణంబు లే దభవ భీమ, యపనయింపుము త్రిపురాసురాదిబాధ. |॥113॥ 


క. ముక్తవిశుద్ధనిరంజన, ముక్తప్రియ నిత్య యష్టమూర్తి ప్రతాపో 
ద్విక్తత్రినగరపరివృఢ, నక్తంచరబాధమాన్ను నాగాభరణా. ॥114॥ 


క. దగ్గస్మరాంగశంకర, ముగ్దేందుకళాకలాప మూర్ణాయన సు 
స్నిగ్గవిధాతృకపాల, స్రగ్ధారి ఘటింపు త్రిపురసంహారంబున్‌. 115 ॥ 


క. అద్వయ సత్య క్షరాక్షర, సద్వంద్య యనాదినిధన సర్వేశ్వర కృ 
ష్టద్వైపాయనశుకముఖ, విశ్వన్నుత సంహరింపవే త్రిపురంబుల్‌. |116॥ 


క. సర్వేశ్వర సర్వాత్మక, [!]శర్వ సదాశివ మహేశ శాశ్వతరుద్రా 
సర్వజ్ఞ భీమనాయక, గర్వాంధుల నణ(పు త్రిపురకర్భురపతులన్‌. |[117 || 


ర్‌ 


. ప్రణతార్తిహర దేవ పరమేశధక్షవా, టాధీశయభవ మా కభయ మిమ్ము[2] 
మంత్రోపనిషదర్ధ మన్మథాంతకగంధ, సింధురాసురవైరి సీమ మిమ్ము 

భక్తవత్సల శూలపాణి దక్షిణవార్థి, వేలాతటీవాస విజయ మిమ్ము 
సంసారమాయానుషంగశాశ్వతతమ, స్కంధమార్తాండ యైశ్వర్య మిమ్ము 

తే. సద్యరక్షింపువామదేవాద్యప్రోవుజయజ యాఘోరతత్సురుష జయ మొసంగు 
భద్ర మీశానశేయువు ప్రబలులైన, త్రిపురదైత్యులగర్వంబు ధిక్కరింపు. || 118 ॥ 


శా. త్రైలోక్యంబు భుజాప్రతాపమున నిర్వక్రమంబుగా నేలుచున్‌ 
హేలాహుంకృతిం గామగత్రిన గరీహృద్యప్రచారంబులన్‌ 
వాలాయంబును మమ్ము వెట్టిగొనుచున్‌ వర్తించుచున్నారు మీ 
రాలన్యం బొనరంచినన్‌ బ్రతుక శక్యం బెట్టు మాబోంట్లకున్‌. 119 ॥ 


క. లోకంబులు త్రిపురాసురు, లేకచ్చత్రంబుగా నేలంగ నున్నా 
రో కాలకంఠ యింకిటు, మా కాపులుగావు ధర్మమార్గము దలంగెన్‌. 1120 | 


మ. అభయం బిందుకళాకిరీట శివదాయామ్నాయచూడామణిీ 
యిభరాట్బర్మపటీరకటీర యభవా యీశాన మొలట్టో గిరి 
ప్రభవామానసపద్మ పద్మహిత యబ్రహణ్య మాలింపు మా 
కభిమానచ్యుతి పాటిలెం ద్రిపురదైత్యగ్రామణిశ్రేణిచేన్‌. 121 ॥ 


క. కరుణింపు దక్షవాటీ, పురనాయక భీమలింగ భో గికులేంద్రా 
భరణవిషదహనభయమును, బురదనుజభయంబు సరియ భువనంబులకున్‌. ॥| 
122 || 

ఈశ్వరుడు త్రిపురాసురుల నిర్ణించుట 
వ. అని యీప్రకారంబున బ్రహవిష్టువులు పురందరపురోగము లగుబృందారకులతోడం 


గూడి యభినందించినం బరమానందంబునుం బొంది 


యబ్బువనగో ప్తసప్తపాతాళభువనగర్భగో ళంబునందుండి యావిర్భవంబునొందిన 
దివ్యస్వయంభూజ్యోతిర్లింగమూర్తి భీమేశ్వరుండు నిర్వికల్పంబును 
నిరస్తసమస్తోపాధికంబును నైన నిష్కళంకస్వరూపంబు విడిచి యారకూటపాటలంబై 


కుసుంభచ్చాయనగు జటాపటలంబును, బాండురపుండరీకముకుళడుండుభంబులను 
శంకనంకురింపం జేయంజాలు _ బ్రహ్మకపాలమాల్యంబును, _ జిజునవ్వుజిగి 
మెజుంగిడిన చెక్కుటద్దంబుల నీడ చూచు నిద్దంపునాగకుండలంబులును, 
గ్రొత్తయజసంజకెంజాయ రంజిలు కాజణుమొగులుకైవడి. జిలుపచిలుపని నెత్తురుల 
జొత్తిల్లిన పచ్చియేనికతోలుపచ్చడంబును, 
గంరోత్కంఠభువనభవనరక్షణదాక్షిణ్యలక్షణకస్తూరికాలేపననై పథ్యంబునుం బోని 
కాలకూటవిషమషీకంఠంబును, 
సాయాహ్నసమయసంఫుల్లమల్లికాకుసుమసముల్లాసంబు నుల్లసంబాడు 
తెల్లనిమేనును, మొజకుందనంబున నేతెంచిన కజకుచెజకువిల్తుని జూజయిచ్చినదై 
చిగురుటేలన నుప్పతిల్లుచు మినుమినుకు మనునులివేడిచూపువలన( 
గోపాటోపావార్యహవ్యవాహనాడంబరం _ బగులలాటలోచనజ్వలనంబు _ ప్రజ్వలించి 
నికటజటాటవీవాటంబు నాస్ఫోటించునోయని యవధ రించిన చందంబున నందం 
బగుమందాకినీసలిలపూరసంభరితం బైనశాతకుంభకుంభంబునుంబో ని 
కిరిటకటాహంబును, జంద్రఖండంబులుమూ;గినభంగి నంగికరించిన యకించన 
శశాంకరేఖాలంకారంబును, జెంగలువ టక్కడాలు జక్కనేలిన కేలి యంగుటంబునం 
జనమజ్జురవుటంబుల మోపి నింగికి నెేయ నంజచాచయలీలాకురంగశాబకంబును 
గనుపట్టు సర్వకళారూపంబు ధరియించి సర్వమంగళాకుచకలశలేపనానైపుణ్య 
కుంకుమాంగరాగవాసనాసనాథంబును, గరళకూటపావకోః త్పత్తినిరస్త 
మణికులప్రశస్తంబును నైన శ్రీహస్తంబు విస్తరించి యభయంబు ప్రసాదించి 
సజలజలధరధ్వానగంభీరోదారంబైన కంఠస్వనంబున నిట్లని యానతిచ్చె. | 123 ॥ 


మ. అరవిందాసనతార్థ్యవాహనసహస్రాక్షాదిబృందారకుల్‌ 
చిరకాలంబును బడ్డపాట్టు మదిలో జింతించుచున్నాడ ని 
ర్భరదర్చోద్దతులం బురాసురుల నే భంజించెదన్‌ మీరునుం 
బరిపాటీన్‌ ననుం గొల్చి రండు సమరప్రారంభసన్నద్ధులై. 124 | 


ఆ. అని ముహూర్తమాత్ర మద్దేవతాచక్ర, వర్తి దక్షువాటివల్లభుండు 
మనమునందుం దలంచె మననాంధకారాతి, శత్రునగరవిజయసాధనంబు. ||125॥ 


వ. అనంతరంబ తదభిజ్ఞానప్రభామహామహిమంబున( దదాజ్ఞాతిశయంబున. ||126॥ 


సీ. జలరాశిమేఖలావలయంబు రథ మయ్యె, రవియుం జందురుండుం జక్రంబు లైరి 
శారదాజీవితేశ్వరుండు సారథి యయ్యె, శ్రుతులు నాలుగును వారువము అయ్య 
బ్రణవమంత్రైకాక్షరము ప్రతోదం బయ్యెం దారకావీధి పతాక మయ్యె 
రత్నసానుధరాధరము ధనుర్లత యయ్యె, నాగప్రధానుండు నారి యయ్యె 

తే. గంధవాహంబు లేడును గజులు గాంగ, విలయకాలానలజ్వాల ములికి గాంగ 
లచ్చిచనుదోయికుంకుమబచ్చనయుగం బాలమున్నీటియల్లుండు బాణ మయ్యె. ॥ 
12/॥ 


వ. ఇవ్విధంబున సకలసాధనంబులు సన్నిహితంబు లైనక్షణంబ దక్షారామంబున 
నయనాభిరాముండు భీమేశ్వరుండు త్రిపురవిజయార్థంబు దివ్యస్యందనం బెక్కె 
నప్పుడు. |॥128॥ 


సీ. సరిబ్రాహ్మి మొదలైన సప్తమాతృకలు ద, న్గ్లూడ సేసలు చల్లె గోగులమ్మ 
పసి(డివేత్రము పట్టి పాతాళభైరవుం, డందంద సందడి నపనయించె 


దివ్యదుందుభినాదదీర్షగర్జితముతో, గురిసె మిన్నుననుండి కుసుమవృష్టి 
జయజయధ్వని దేవ “సంయమీశ్వరకోటి, సంఘటించెం గరాంబుజంబు నొసల 

తే. ద్రిపురసంహార మొనరింప దీక్ష చేసి, భీమనాథేశ్వరేశ్వరస్వామి శివుడు 
దక్షవాటీవిభుండు మేరుధనువు వట్టి, యేచి పంటవలంతితే రెక్కు నపుడు. ॥129॥ 


సీ. కమ్మినూకిననూత్నకలధెతమునుబోలెం జక్కంగ నిక్కి మై సొక్కు మానె 
నంతరాంతరములం దస్థిబృందంబులు, పళపళమనియెడు గిలకు లెస6గ౧ె. 

బగిలి బీటలువాజీ శతగీడెత్తెం గుబుసంబు, తోరంవు వెల్లుల్లితునకలట్ల 
మహనీయతరఫణామండలంబులు లేత, చిగురుటాకులఛాయ జేగురించె 

తే. హాటకాద్రిధనుర్దండకూటకోటి, వంచి బాహావలేపదుర్వారలీల. 

గాలకంఠుండు త్రిపురసంక్షయ మొనర్చ, నెక్కువెట్టినయవేడు భోగీశ్వరునకు. |[130|| 


క. ముక్కంటి మేరుచాపం, బక్కిడి నారించెం బన్నగేంద్రగుణంబున్‌ 
మక్కువ హిమగిరికన్యక, క్రిక్కిణీసిన కుచము లలము కేలుందమ్మిన్‌. ||131॥ 


క. తాటించి నిటలనయనుండు, హాటకగిరిచాపవల్లి నహిశింజిని నా 
స్పోటించెం దత్కరోరమ, హాటంకృతి కమలజాండ మటం బగులంగన్‌. |132॥ 


మః, గిరిశస్టూలభుజాపరీతవిభవక్రిడాసమాస్సాలిత 
స్థిరబాణాసన గూఢపాద్దుణలతాదీర్లోగ్రఘోషేంబునన్‌ 
థరణీచక్రము దిద్దిరం దిరిగెం బాతొళంబు ఘూర్లిల్లె నం 
బరముం దిక్కులు వ్రయ్యలయ్యెం బగిలెన్‌ బ్రహ్మాండభాండంబులున్‌. 133 ॥ 


క. మృడుండు కనకాద్రిచాపము, గుడుసువడం దివియ గూడి కుశలప్రశ్నం 
బడీగిరి యొండొరులను గని, కడకొమ్ముల నున్నయదితికద్రువతనయుల్‌. || 134 |॥ 


క. తెగనిండ ఫాలనయనుండు, నగచాపము దిగిచినపుడు నాగేంద్రుం డ 
బ్బిగువున మొగంబు లదరుటం బొగ లెగయంగ విషము భుగులుభుగులన గ్రక్కెన్‌. ॥ 
135 |॥ 


క. విషధరపరివృఢనాసా, సుషిరవినిశ్వాసపవనభూత్కారరవ 
ద్విషవహ్నిజ్వాలంబులు, వృషభధ్వజుచేతి కొండవింట జనించెన్‌. 136 ॥ 


క. శ్రీకంఠకఠినభుజపరి, ఘాక్ష ష్టసువర్లగిరిశరాసన మౌర్వీ 
కాకోదరముఖసంభవ, కాకోలానలము ముజ్జగము దరికొనియెన్‌. |137॥ 


క. కటకాముఖహస్తంబున, నిటలాక్షుండు కొండవిల్లు నెవ్వడిం దివియన్‌ 
ఘటియిల్లె నురగరాజ, సృటహాలాహలకృపీటభవకీల లటన్‌. 138 |॥ 


వ. ఇవ్విధంబున భీమనాథుండు త్రిపురదమనారంభసంరంభంబున 
శాతకుంభకుంభినీధరకోదండం  బుద్దండభుజాదంచండిమంబున గుడుసుపడం 
దిగిచినం దత్సమాకృష్ణభారంబున భుజంగపుంగవుండు వేయుపడగలను విషంబు( 
గ్రక్క దృక్కర్ణవదననాసారంధ్రసముదీర్షసంభవం బయినయక్కాలకూటవిషంబు 
కృవటభవజహ్వాకలాపంబులు గ్రోాయుచుం దోయధిమథనంబున 
సంభవించినహాలాహలంబునుం బోలె. బ్రజ్వరిల్లి సముజ్జ్వలజ్వాలాజాలంబుల 
ద్రైలోక్యంబు నాక్రమింపందొణంగినం దెగ యుడిపి ఖట్వాంగపాణి యుత్తమాంగంబు 


జాడించి గంగాంభఃప్రవాహనిర్షరవారిపూరంబులు చల్లియు 
వామలోచనహిచుదామకిరణవ్రాతంబులం బ్రోక్షించియు నమ్మహోపద్రవం 
బుపశమింపం జేసి దుర్గాసహాయుండును విఘ్నరాజప్రసాదోపలబ్దసంభావితంతుడు నై నై 
విషమలక్ష్యంబులయిన' త్రిపురంబులు వీక్షించి వెండియు నాదినారాయణునిం 
బురాణబురుషుని. బురుషోత్తము ననాదినిధనుని బాణంబు చేసి యరింబోసి 
పాశుపతాస్తసమంత్రకంబుగా నభిమంత్రించి నాకర్ణాంతంబుగాం దిగిచి 
లలాటేక్షణజ్యాలాజాలంబు మునుముట్టనిగిడించి బిట్టుహుంకరించి యట్టహాసంబు 
చేసి యేసిన నమ్మహాస్త్రంబు. | 139 | 


౧. కరపల్లవంబులు గబళించుం గబళించి, ప్రబలనితంబభారముల వ్రాలు 
న. జెరలాడుం జెరలాడి, శ్రవణావతంసమంజరులు ముట్టు 
వలిచన్నుంగవలపైం బొలసాడుం బొలసాడి, నాభిరంధ్రములపై నటన సేయు 
వేణీభరములపై విహరించు విహరించి, బింబాధరములపై బిత్తరించు 

తే. నభవు కరముక్తనారాయణాస్త్రవహి కాముకునికోమలాంతసంగంబుపగిది 
దెగువమీజంగఈ ద్రిపురదైతేయరాజ, సదనశుద్ధాంతభామినిజనములందు. | 140 ॥ 


క. లోహమయదైత్యనగరీ, గేహంబులు హరశరాగ్నికీలాజ్వాలా 
దాహమున( గరంగి మూడున, మూహములై పెద్దపెద్దముద్దలు నయ్యెన్‌. [1411] 


వ. అంత. ॥142॥| 


సః భస్మరేణువు లయ్యెం బ్రాకారగోపుర, ప్రాసాదకుట్టిమప్రాంగణములు 
మసి బూడి దయ్యె నిర్మలకేలిదీర్దికా, కమలినీకహ్లారకైరవములు 
దగ్గమయ్యెను సమస్తప్రశస్తమహోన, భాభ్యంతరాంతపురాంగణములు 
దూళయ్యె మారుతోద్ధూతష పుష్పపరాగ, వాసనాదిశలగు వనచయములు 
తే, కాలకంఠభుజాదండగర్త ధార, కుండలీకృతమేరుకోదండపరిధి 
వలయనిష్ట్యూతకైటభధ్వంసబాణ, దహనసంధానమున: బురత్రయమునందు. ॥ 
143 || 


క ఫాలేక్షణాస్తవహ్ని జ్వాలాజాలముల నసురవరనగరంబుల్‌ 
కాలిన నప్పుడు కాలక, కాలాంతకలింగ మొకటి కడు నొప్పారెన్‌. ||144॥ 


తే. ఆదిలింగో దృనమునాంటి యభవుభంగి, నింగి మోచిన యాశంభులింగమూర్తి 
భీమవరవహ్ని పురములం బ్రేల్చునపుడు, నగ్నిసెగదాశ కేమియు నడలకుండె. |145 | 


మ. అసురాధీశసమర్పితంబులగు లీలారామకల్పద్రుము 
ప్రసవంబుల్‌ కసుగందవయ్యె విలసత్పాటీరగోరోచనా 
ఘుసృణాలేపనపంకితాకలనమై గుంపించె నారాయణా 
స్త్రనముజ్జృంభణభీమలింగమునకున్‌, దైతేయరాట్స్వామికిన్‌. 146 ॥ 


వ. ఇవ్విధంబుననున్నం జూచి భీమేశ్వరుండు 
బుక్పామయజురథర్వణవేదపారాయణతురంగకంబును రవిశశాంకరథాంగకంబును 
గమలభవసారథికంబును నగు విశ్వరథం బెక్కి భుజంగమరాజిశింజినీకం బయిన 
కాంచనధరాధరధనుర్దండంబును బుండరీకాక్షబాణంబును సంధించి పురత్రయంబుల 
దహించి విజయలక్ష్మి బరిగ్రహించి 
విశ్వావసుప్రధాననానాగంధర్వజే గీయమానభుజావధానుండై ప్రమోదాతిశయంబున. ॥ 


147 || 


శా. ఆడెం దాండవ మార్భటీపటహలీలాటోపవిస్పూర్జిత 
క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాట 
కోడాఘాతకరోరకోటకరుటికోటీలు ఠచ్చింధువీ 
చీడోలాపటలి పరిస్సుటతరస్పీ తధ్వని ప్రాఢిమన్‌. |148 | 


వ. ఇట్లు త్రిపురవిజయానంతరంబునం గృతాంతగమనుండు వెండియు. ||149॥| 


చ. డమరుకడిండిమప్రకటఠంకృతియుం గఠినాట్టహాసవి 
భ్రమమును దాండవారభటపాటవముం ఘటియిల్ల మాతృకా 
సముదయభూతభైరవపిశాచనిశాచరడాకినీగణ 
ప్రమథసమూహముల్‌ పొగడ భర్గుండు సంతస మందె నెంతయున్‌. 150 ॥ 


వ. అనంతరం బాయంబికావల్లభుండు జాంబూనదశైలకోదండం బెక్కుడించి 
యథాస్థానంబున నునిచి నారి యగుపాపటేనిని _ విశ్వంభరాభరణంబునకు 
నియోగించి క్షీరాంభోరాశితూణీరంబున వైకుంఠబాణంబు చేర్చి వేల్పుల వీడ్కొలిపి 
బ్రహ్మను సత్యలోకంబున కనిచి వేదంబులం దననిట్టూర్చుగాడ్చులలోనం గలిపి 
చంద్రసూర్యులం గాలంబు గడుప నియోగించి కృతకృత్యుండై త్రిపురదైతేయుల 
కులదైవతంబైన యద్దివ్యలింగంబును 
బంచబ్రహ్మపంచాక్షరీపంచతత్వపంచభూతమయం బగుటం జేసి పంచఖండంబులుగా 
ఖండించి.  కృష్ణవేణీమహానదీతీరంబున ధరణాలకోటయను _గ్రామంబున 
నమరేశ్వమునిచేతం బ్రతిష్టితంబగుటం జేసి యమరలింగంబునాం బ్రసిద్ధంబైన 
యమరారామంబును గౌతమీతీరంబున _ దక్షిణకూలంబున _ గుణపూడియను 
గ్రామంబున సోమునిచేతం బ్రతిష్టితంబు సేయంబడుటం జేసి సోమలింగంబనం 
బ్రఖ్యాతంబైన సోమారామంబును బాలకోటయను గ్రామంబున శ్రీరామచంద్రునిచేం 
బ్రతిష్టితంబగుటం జేసి రామలింగంబునాం బ్రసిద్ధం బైన క్షీరారామంబును 
జాళుక్యవంశరాజధానియగు చాళుక్యభీిమవరనామగ్రామంబునం గుమారరత్నంబైన 
కుమారస్వామిచేతం బ్రతిష్టితంబగుటం జేసి కుమారభీమలింగంబనం బ్రఖ్యాతంబు 
నొదిన భిమారామంబును మొదలిమామ యగుదక్షప్రజాపతి యునికిపట్టెన 
యారామంబగుట దక్షారామంబున శివసన్నిధానంబై దానుండునట్టుగా నీప్రకారంబున 
భోగమోక్షప్రదంబులైన పంచారామంబులను బ్రతిష్టనొదించి తానును దక్షవాటంబున 
మున్నీటితటంబున విశుద్ధస్సటికసంకాశంబును 
ద్రిదశలోకభామినీవి లోకనచ్చాయాగుళుచ్చాచ్చజ్యోత్స్నాభిషిక్తయుక్తాంగంబగు 
శ్రీభీమేశ్వరలింగంబునం దధివసించె నిది త్రిపురవిజయోపాఖ్యానంబు దిని వినినను 
బఠించిన వ్రాసిన బ్రశ్నచేసిన బోధించినవారికి సకలపాతకనివర్తనంబై భుక్తిముక్తులు 
గలుగును సకలకళ్యాణకరం బనిన విని. ||151॥ 


ఉ. అప్పుడు సప్తదివ్యమును లంచితభక్తిరసప్రయుక్తులై 
చప్పటతాళము ల్మొరయ సంస్తుతిపూర్వముగాంగ నాడుచున్‌ 
ముప్పిరిగొన్న మోదమున మ్రైక్కుచు మైం బులకాంకురావళుల్‌ 
కుప్పలుగా భజించిరి యకుంఠితభావన భీమలింగమున్‌. | 152 ॥ 


సీ ఆ ఖండపంచకం బాఖండలాదిక, విబుధమండల విషేవితము చంద్ర 
మార్తాండశతకోటి మహనీయతేజంబు, మండలిగ్రామణి కుండలంబు 


పుండరీకత్వర్ష్రకాండాతిమండిత, కటిమండలంబు శ్రీఖండఘటిత 
పాండురబ్రహ్మకపాలసంపుటము బ్ర, హ్మాండకోటిస్సుర దమృతపిండ 

తే. మభవ మద్వయ మాద్యంబనాదినిధన, మప్రమెయయం బజయ్యంబు నప్రధర్ష్య 
మఖిలవెదాంతవెద్య మత్యంతభక్తి భావనాయుక్తి గలవారి పాలిసురభి. |153॥ 


శా. ఎంచన్‌ బెక్కువిశేషముల్‌ ధరణిలో నింపాడుచున్నట్టి శ్రీ 
పంచారామములందు దక్షిణమహాపాథోధితీరంబునన్‌ 
బంచబ్రహ్మమయామృత ప్రకటశుంభద్దివ్యలింగాకృతిన్‌ 
మంచుంగుబ్బలియల్లుం డొప్పెనంగు భీమస్వామి యుద్దాముయడై. |154॥ 


శ్లో. కానీక్షేత్రమృతోజీవి పునర్జన్మశివాకృతిః 
చిత్రం దక్షపురీజివి సజన్మసశివాకృతిః |1॥ 


శ్లో. మత్తోనాస్త్య పరందైవం నదేవీ గిరిజా సమా 
దక్షారామాత్సరంక్షేత్రం నభూతన్నభవిష్యతి. ॥2॥ 


శ్లో. రత్యంతరేమూత్రపురిషమధ్యే | చండాలవేశ్శన్యధవాశ్శశానే 
కృతప్రయత్నోప్యకృతప్రయత్నో | శ్రీదక్షపుర్యద్వపరోసిముక్తః॥ ॥3॥ 


వ. అట్టి దివ్యక్షేత్రంబునందు. ॥155 ॥ 


క. ఆలింగమూర్తి శశ్వ, జ్ఞ్వాలామాలాకరాళసందీప్తంబై 
యాలోకింపంబడినం, డెలిరి యానందజలధి దివ్యమునీంద్రుల్‌. 156 ॥ 


తే. సంస్మితం బైనమదనశాసనునిముఖము 
చూచి యానందమున బొంది సురలు మునులు 
రాక్షసకృతావరో! ధసంరంభ మింక. 
దమకు లేదని తెలిసిరి తత్త్వబుద్ధి. 157 ॥ 


శా. కారాగారనిబద్ధ లైనదివిషత్కాంతాజనుల్‌ వారికిం 
గారా మైనతనూజులున్‌ బతులు దుఃఖం బాజ గోదావరీ 
వారిం దీర్భములాడి కాంచిరి జగద్వంద్యుం బురారాతి ద 
క్షారామాధిపు భీిమనాయకుం ద్రిలోకాహాదసంధాయకున్‌. ॥158 ॥ 


వ. తదనంతరం బాభరద్వాజాదిమహామునులు శివున కర్ణ్యపాద్యాచమనియార్థంబు 
భీమనాథమహాదేవునిసమీపంబున గోదావరీవాహినిం బ్రవహింప(జేయువారై 
ప్రారంభించి. ||159॥ 


సీ. పంచభూతముయంబు పరమపంచబ్రహ్మ తత్త్వతేజస్సముద్భాసితంబు 
పంచాక్షరీమహాపరమమంత్రమూలంబు, శాశ్వతం బజరం బనశ్వరంబు 
భైమేశ్వరంబు శోభన మాదిమధ్యాంత, శూన్యంబు సకలంబు శుద్ధబుద్ధ 
మనవద్య మదచ్చ్యే మక్షో భ్య మఖిలది, గ్టేశకాలాపరిక్షీణ మనఘ 
తే. మంబరము మోచి యున్నలింగంబుం జూచి, సంప్రతిష్ట యొనర్పంగ సమ్మతించి 
కాల మీక్షించి తగినలగ్నంబుం జూచి, సకలసంభారనిచయంబు సంగ్రహించి. ||160॥ 


తే. గౌతమీగంగం బాపి యిక్కడికి నొక్క, సిద్ధవాహినిం బ్రవహింపఎేసి కాని 


లింగసంస్థాపనంబుం గల్పింపమనుచుం బరమసంయము లేడ్వురుం బ్రతినవట్టి. ॥ 
161 || 


సీ. ఆలగ్నవేళకు నమృతదివ్యస్వయం, భూమహాలింగైకమూర్తియైన 
న్రీభీమనాధుని శీతాంశుశేఖరు, నభిషేక మొనరింప నభిలషించి 
కదలి సప్తర్షులు గౌతమాదులు శిష్య, సహితంబు కడుభక్తిసంభ్రమమున 
దక్షవాటిపురస్థానంబునందుండి, గి యంతంతం గట్టెదురం గనిరి 
తే. గౌతమీగంగ నాలోలఘనతరంగం గేలిడోలావిహారసంక్రిడమాన 
చక్రవాకబకక్రంచసారసాళి, హంసకారంఢవాదిమాద్యద్విహంగ. | 162 ॥ 


క. గౌతమకన్యాతటినిన్‌, బ్రీతి. బయఃపాన మాచరించిన మనుజ 
వ్రాత మొనర్చదు మరల, న్మాతృపయోధరపయఃకణాస్వాదనమున్‌. 163 ॥ 


వ. అని మునీంద్రులు తమలోన వెండియు నొడొరులం గనుంగొని. ||164॥ 


తే. కంటిరే ఘోరపాతకౌఘముల నెల్ల, గడిమి జంకించుచున్నది గంగ యిపుడు 
వీచికాహస్తవిన్యాసవిభ్రమముల, ఘుమఘుమధ్వానహుంకారఘోష మెసంగ. |॥|165 ॥ 


తే, యక్షగంధర్వసిద్ధవిద్యాధరోర, గామరవ్రాతభరితోభయప్రతీర 
పృథివియెల్లను రక్షించు పేరంటాలు, మమ్ము రక్షించు గోదావరమ్మ యెపుడు. ॥166॥ 


తే. అమృత మైనపయోధార నహరహంబు, సృష్టి గల జంతుకోట్ట రక్షింతు వీవు 
జనని వౌటకు నేమి సంశయము చెపుమ, గౌతమీగంగ యాలోలఘనతరంగ. ||167|| 


రః త్రైలోక్యవరదపావన, నాళీకాననకరాబ్ద నవమణికుండీ 
కూలంకషసలిలామృత, పాలింపు గిరీశజాయ పర్వత తనయా. |॥168॥ 


క. గోదావరి గోదావరి, గోదావరి యంచు బల్కు గుణనంతులకున్‌ 
గోదావరితల్లీ సం, పాదింతుగదమ్మ నీవు భవ్యశుభంబుల్‌. |169॥ 


క. కంబుశశిరజతశుక్తివి, డంబసితచ్చాయకలిత డంబరములు నీ 
యంబువు లమృతోపమరుచు, లంబా మా కొసంగుగాత నభ్యుదయంబుల్‌. ॥|170॥ 


శా. ఆపాతాళగభీరనీరకసుధాహారామలచ్చాయకున్‌ 
ద్వీపాలంకృతికి న్మహేంద్రనగరీనిశ్రేణికాయష్టికిం 
దాపోపాయవిధావిహర్తికి మహోదన్వాదృఢాలింగన 
వ్యాపారప్రతిపన్నసౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్‌. |171॥ 


శా, రంభోరూకరశాతకుంభఘటధారాపూరణ ప్రక్రియా 
గంభీరత్వణసాంద్రభిన్నకరిరాడ్డండూషనిర్భిన్నకు 
న్సంభావించి నమస్కరింతుము త్రిసంధ్యంబున ముదంబొప్ప సి 
కంభోజాసనకుండికాంబుజననీహంసాభ గోదావరి. 172 | 


క. గౌతమికిన్‌ బంచమహా, పాతకసటలాంధకారపాటనవిధిరా 
గ్లౌతమికి నమస్కారం, బాతతనుతిం జేయుదము ప్రయత్నం బెసంగన్‌. |173 ॥ 


వ. అని ప్రార్థించి యిట్లనిరి. ||174॥ 


సీ, విచ్చేయవమ్మ శ్రీవృషభవాహన ధర, సామజకటమదాసారధార 
పయనంబుగావమ్మ భర్గజటాటవి, కుటజశాఖాశిఖాకోరకంబ 
రావమ్మ యాదిమబ్రహ్మదోపల్లవ, స్థితకమండలుపుణ్యతీర్థజలమ 
లేవమ్మ విశ్వంభరావధూటీకంఠ, తారమౌక్తికహారధామకంబ 
తే. తెరలతో విచికలతొడం దరులతోడ, విమలడిండీరఖండదండకములతోడ 
మురువు రీవియు నామోదమును జవంబు, వడువు నొ ప్పంగ గంగమ్మ నడువవమ్మ. | 
175|| 


మ. అదె మాస్వామి సుధారసోద్భవు(డు దక్షారామభిమేశుం డ 
భ్యుదయంబొంది ప్రతిష్టం రైకొనడు నంభోరాశితీరంబునన్‌ 
బదమా షట్సదమాలికాపరిలసత్సాథోధునీసంపదా 
స్పదనానాసలిలప్రవాహలహరీసంభారగోదావరీ. 176 | 


తే. సోమశేఖరుండు భీమేశ్వరస్వామి, తివిరినాండు సంప్రతిష్టం బొంద 
వేళదప్పకుండ విచ్చేయంగారాదె, త్ర్యంబకాద్రిసరసిధామలక్ష్మి. 177 ॥ 


మ. అని మెప్పించి మహర్షు లేడ్వురును నత్యాశ్చర్య మొప్పన్‌ బ్రభా 
వ నిరూఢిం గొనివచ్చి రంధ్రవసుధావక్షోజహారావళిన్‌ 
మును బృందారక సేవ్యమానసలిలన్‌ గోదావరీవాహినిన్‌ 
వెనుక న్ముందజం బార్హ్వదేశముల నావేశించి సేవించుచున్‌. ||178॥ 


వ. అప్పుడు ప్రతిషావలోకంబునకు 
లోకపాలకగంధర్వయక్షసిద్ధసాధ్యవి ద్యాధరోరగామరసహితుండై దేవేంద్రుం 
డంబరమార్గంబున బుషుల ననుసరించి యేతెంచుచుండె నాసమయమ్మున. ॥|179॥ 


తే. ఒక్కనదిపొంత గార్హన్థ్యయుక్తమైన, పుణ్యతప మాచరించుచు. బుణ్యజనులు 
తారు బంధులు' దామరతంపరగుచు, గూడియుండంగ నెంతయు. గాడుచేసి. ॥| 
180॥| 


తే. బుషులవెంబడి సంరంభ మెసంగవచ్చు 
తటిని నడుత్రోవ వనములో దపము సేయు 
దైత్యమునులపుణ్యాశ్రమన్ధలము సొచ్చి 
వజదం గొనిపోయె నిండు సర్వస్వములను. ||181 | 


శౌ. ప్రాగ్వంశంబులు meg యూపస్తంభపంక్తుల్‌ హవి 
ర్భుగ్వేదీనిలయంబులున వజిధలో బోవంగ దేవార్చనా 
స్రగ్వాసోఘటికాకమండలు బ్రుసీసంఘాతముం దేలిపో 
వాగ్వాదం బొనరించి రప్పుడు మునివ్రాతంబుతో దానవుల్‌. | 182 ॥ 


క్‌ ఆకాశదివ్యమునులును, నాకౌకప్రత్యనీకనాయకమునులున్‌ 
వాకాటులకుం జొచ్చిరి, పాకంబులు దప్పినట్టి పటురోషములన్‌. ॥|183॥ 


తే. శిఖలు వీడగ ముఖములు జేగురింప 
గటము లదరంగ నొకవిడిం గాటులాడి 


యొండొరులమీంద శాపంబు లుగ్గడింప 
హస్తములయందు సలిలంబు లందుకొనిరి. | 184॥ 


వ. ఇట్టందుకొని దానవులు సప్తర్షిసమానీతయైనయవ్వాహిని శుష్కతోయ 
యయ్యెడుమనియును, మునులు దానవులకు సమాశ్రయంబైయప్పుణ్యవాహిని 
యపూజ్యయై యస్పృశ్య యయ్యెడు మనియును, శపియించి రప్పుడు. |॥185॥ 


తుల్యభాగ యుత్పత్తిక్రమము 


తే. అమరులకు నాశ్రయంబైన యాస్రవంతి, తుల్యభాగాహ్వయుండు దైత్యుండు దేరం 
బూర్వమున గౌతమీగంగం బుట్టివచ్చె, నందు రితిహాసతత్త్వజ్ఞు లైనబుధులు. ॥186 | 


వ. తుల్యభాగుం డనుదైత్యుండు పరమార్థతత్త్వజ్ఞుండై పక్షపాతంబు లేక సురాసురులకు 
మాధ్యస్థ్యంబున వివాదంబులు తీర్చుచుండుటకు సమర్థుం డగుట నద్దానవుండు 
తుల్యభాగాహ్వయుం డనంబరంగుట నన్వర్థనామధేయుండు. 187 ॥ 


క. ఆతుల్యభాగుపేరను, నాతటికినిం దుల్యభాగ యనునామము ప్ర 
ఖ్యాతివడసె నవ్వాహిని, గౌతమకన్యకును( గూర్మి కన్యక మొదలన్‌. ||188॥ 


సీ. ఆతుల్యభాగమహామునీంద్రు(డు ప్రీతి, మునిదానవశ్రేణి మ్రోల నిలిచి 
వరుసతో వాదించి యిరుదెజంగులవారి, వారించి కోపంబు వలదు మీకు 
శపియింపం దగునయ్య సర్వసర్వంసహా, భువనపావనలైన పుణ్యనదుల 
గ్రమ్మణింపుండు శాపగరళాక్షరంబులు, క్రోధంబు లేల తపోధనులకు 
తే. ననుటయును వార లామాట లాదరించి 
క్రమ్మజువరాదు పలు కమోఘమ్ము మాకు 
నీవు నిప్పుడు చెప్పిన హితవు నూది 
వేటు చందాన మేలు గావింతు మింక. 189 ॥ 


వ. అని రాక్షసులు సప్తమునిసింధువునకు నంతప్రవాహంబును మునులు తుల్యభాగకు 
నుత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంబులను సూర్యచంద్రగ్రహణంబులను 
బ్రతిభానువారంబునను దర్శ పౌర్ణమాసీ ప్రభృతిమహాపర్వకాలంబులను 


సంక్రమణంబులు మొదలైనవిశేషకాలంబులను 
స్నానదానజపదపోహామశ్రాద్ధదేవార్చనావిధానంబు లక్షయఫలంబు లఅగునట్టుగాను 
బతిసమేతంబుగా సతికి రజస్వలాత్వాద్యంతరాయంబు లేక 


యధశ్శయనబ్రహ్మచర్యోపవాసనియమంబులతో భానువారచతుష్టయంబు స్నానంబు 
సిద్ధించిన సంతానప్రాప్తి యౌనట్టుగాను వరంబు ప్రసాదించిరి తదనంతరంబ. ॥190॥ 


మ. కెలనన్‌ ముందర సిద్దకింపురుషులుం గీర్వాణులు న్నాగసా 
ధ్యులు విద్యాధరకిన్నరేంద్రులు సమద్భూషింప దివ్యాప్సరో 
అలనాబ్బందము లాడ దానవులు పిల్లంగ్రోళ్ళు పట్టంగ బొ 
బ్బలు నార్చుల్‌ పటుసింహనాదములు నుత్సాదిల్ల ధాత్రీన్థలిన్‌. |191॥ 


చ. మలంగి మలంగి భీమపతిమందిరమండల సిద్ధభూమికిన్‌ 
దొలంగి తొలంగి యుచ్చలితతోయతరంగపరంపరోద్ధతిన్‌ 
జెలంగి చెలంగి యారభటి శీర్ణద రాధరధాతురేణులం 
గలంగి కలంగి పాటి వడి గౌతమకన్యక దక్షవాటికన్‌. | 192 ॥ 


తే. దేవదుందుభు లుడువీథి దీటుకొలుప, నమరు లందంద పుప్పవర్షములు గురియ 
మునిజనంబులు జయజయధ్వను లొనర్ప్హ, దక్షవాటంబు చొచ్చె గౌతమతనూజ. | 
193 || 


వ. ఇవ్విధంబున గోదావరీపుణ్యవాహినిం గొనివచ్చి సప్తర్షులు పరమహర్షోత్కర్షంబున. ॥ 
194|| 


శ్రీ భిమనాథేశ్వరుండు దనకుందాన ప్రతిష్టితుండగుట 


తే. తారు దలచిన శుభవేళ దప్పకుండ, సంప్రతిస్టుండై సమర్చనము గొన్న 
యమృతలింగంబు భీమనాయకునిం జూచి, చాల విస్మయ మందిరి సప్తమునులు. | 
195 || 


వ. ఆశ్చర్యంబునుం బొంది. ||196॥| 


ఉ. తారు వినిశ్చయించిన ప్రధానముహూర్తము దప్పకుండంగా 
మారి ప్రతిష్ట: బొందుటకు నాత్మల సంతసముల్‌ వహించి యె 
వ్వారొకొ మమ్ముంగై గైకొనక వారక మే మొనరింపనున్న సం 
స్కారము తార చేసీ రెడసందున నంచుం గలంగి యెంతయున్‌. ||197॥ 


తే. రోషసంరంభములును సంతోషములును 
హృదయముల. బిక్కటిలనున్న బుషులకడకు 
నంతరిక్షంబు నందుండి యతిరయమున 
భానుమంతుండు భక్తి సంభ్రమము లెసంగ. 198 ॥ 


వ. వచ్చి యభివాదనంబు చేసి ముకుళితకరకమలుండై కమలమిత్రుం డమ్మహామునుల 
కిట్టనియె. |199 | 


చ. పరమమునీంద్రులార మిము ప్రార్థన సేయుచు విన్నవించెదన్‌ 
గరుణ దలిర్ప మీచనవు. గైకొని నన్ను ననుగ్రహింపుం డీ 
తెరువున న నంకిలులు దీర్చంగం గాలవిలంబమైన 
హరుండు ప్రతిష్టితుండు నగు నప్పుడు నే నటు పూజ చేసితిన్‌. 200 | 


క. మీ రొనరించు ప్రతిష్టా, ప్రారంభము నాకు జేయ నలవియె న్రీద 
క్షారామవిభుండు జగదా, ధారుండు గైకొనియెం దనకుందాన ప్రతిష్టన్‌. 2011] 


క. మేలెట్టి దట్టి శోభన, కాలము సరిగడచెనేని కాదని కంఠే 
గాలుండు కారుణ్యసము, న్మీలితమతిం దనకుందాన నిలువంబడియెన్‌. ||202 ॥ 


చ. తనకుందాన ప్రతిష్టతుండయిన యీ దక్షాధ్వరధ్వంసి నే 
మును పూజించితిం బిమ్మటన్‌ హరియు నంభో జాతగర్భుండునుం 
గని కైసేసిరి యంతమీ(ద సురలున్‌ గంధర్వులుం జేరియ 
ర్చనముల్‌ చేసిరి మీరుః జేయుండు తగన్‌ సమ్యుక్సమారాధనల్‌. | 203 ॥ 


తే. అనిన సంరయములును గాలయాపనమునం , జంద్రశేఖరు సంప్రతిష్టాపనంబు 
తమకు సిద్ధింపకునికి సంతాపమొంద, బలికె నాకాశవాణి విస్పష్టఫణితి. |204॥ 


ఉ. ఓ పరమర్షులార కరుణోదధి యిందువతంసుం డాత్మసం 
స్థాపితుం డయ్యు మీ దెసం బ్రసాదముపేర్మి భవత్స్రయత్నసం 
స్టాపితు డైనవాండ యిది సత్యము మీరు మనంబులోన సం 
తాపము బొందకుండుండు ప్రధానము భక్తియె కాదె యిమ్మహిన్‌. 205 ॥ 


తే. అల్పమే మీరు చేసినయట్టి భక్తి, యభవమూర్ధాభిషేకార్థ మధికభక్తి 
దెచ్చితిరి గెతమీమహాదివ్యతటీనిం బాదపీఠోపకంఠభూభాగమునకు. 206 | 


మ. అభిమానించిన మీర లేడ్వురు బ్రతిష్థారంభకాలంబునం 
దభిషెకించిన తిగ్మభానుండును నేకార్థక్రీయ న్మించువాం 
డ్రు భవార్సారతి నెంచ మీర లెనమండ్రుం నిల్సినా రంబికా 
విభునిన్‌ సేత్యమ నేను చెప్పితి నభోవీథీవిటంకంబునన్‌. 207 | 


తే. మీర లెనమండ్రు భుజగేంద్రహారునొద్ద, భక్తిం బూజింపః బెట్టుండు పాశుపతుల 
వారిపే రష్టమూర్తులు గారవమున, వారుదాకంగ నర్హు లెవ్వారలైన. ॥208॥ 


తే. అష్టమూర్తి విశిష్టాన్వయప్రసూతుం డర్ల్హుం డేపాటివా(డైన నభపు నంట 
వేదశాస్త్రపురాణసంవేదియైన, నితరుం డర్హుండు గాండు భీమేశు నంట. |॥ 209 | 


వ. అని యాకాశవాణి మీరలును సూర్యుండును సములని యుద్దేశించి పల్కిన విని 
హర్షంబు నొంది మహర్షులు నభోమణి నభినందించి యతండును దామును 
హేమీకుంభంబుల సప్తగోదావరప్రవాహాంబుపూరంబులు దెచ్చి యయ్యభవు 
నభిషేకించి పూజించిరి; స సప్తర్షిసమానీత గావున నమ్మహానదికి 


సప్తగోదావరాహ్వయంబు సంభవించెనని చెప్పుటయు 
శ్రీభీమేశ్వరమహాదేవుమాహాత్మ్యంబు పిన తేడుక యయ్యెడు 


నయ్యోీశానుపుణ్యకథావిధానంబు వినిపింపవే యనుటయు. ॥210 ॥ 


మ. అవనీభారధురీణ రీణరివుసైన్యాధీశ ధీశక్తివై 
భవలీలాజితకావ్య కావ్యరచనాపారీణతావాస వా 
సవభోగప్రతిమాన మానవినయాచారార్థసంభార భా 
రవిసంకాశమహాకవీంద్రపరిషత్ప్రస్తూయమానోదయా. ॥211॥ 


క. కాశ్యపగోత్రపవిత్ర య, వశ్యా యధరాధరోద్భవాధిపభక్తా 
వేశ్యాకటాక్షదీక్షా, వశ్యవిహారాపహసిత వాసవతనయా. ॥212॥ 


మాలిని. కమలభవవధూటీ కంఠకహ్లారమాలా 


సముదితమధుహారా సౌరభాసారలక్ష్మీ 
సమధికరుచిసంపత్సార సారస్వత శ్రీ 
హిమితసుకవిరోధీడ్డృత్సరోజాతజాతా. |213 ॥ 
గద్య. ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యసుపుత్ర _ సుకవిజనవిధేయ 
సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం 


బనుమహాప్రబంధంబునందు. జతుర్ధాశ్వాసము. 


1. శర్వభవానీ శరణు జగదాధారా 
సర్వంబుం దామె యనుచును, గర్వించిరి యసురు లెల్ల గౌరీరమణా. పా. 


2. దానవసంఘమే తత్సణంబునం ద్రుంతు, ననుచును మా కిప్పు డభయ మిమ్ము 
మమ్ముల గృపంజూడు మన్మథాంతకగంధ, సింధురాసురవైరి సీమ మిమ్ము. పా. 


శ్రీరామాయనమః. 
శ్రీమహా గణాధిపతయేనమః. 
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః 


శ్రీ భిమేశ్వరపురాణము 


పంచమాశ్వాసము 
ఆరార్ధువుపం-లా- 
శ్రీవత్సలాంఛనోపమ 
భావభవాకారమంత్రి పరమేశ్వర పా 
రావారనిభగభీరా 


దేవాధిపసుప్రసన్న దేవయయన్నా. ॥1॥ 
వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. 2 ॥ 


తే. ధర్మపారాయణుండు మైత్రావరుణుండు, వెండియును నిట్టులని చెప్పె విశదఫణితి 
గాఢసమ్మోదభవనేత్రకంకణునకు, మంకణున కాత్మధృతభోగికంకణునకు. |3॥ 


వ. అనంతరం బావివస్వతుం డాత్మప్రతిష్టితంబైన యద్దివ్యలింగంబునందు 
శివసన్నిధానంబు సేయ(దలంచి. |4॥ 


సూర్యుండు కైలాసమున కరిగి శివుని దక్షారామమునకుం దోడి తెచ్చుట 


సః ద్యోన్థలినక్షత్రధూలిపాలీకేలి, చుళికితస్వర్లదీజలచరములు 
వైజయంతీపటవ్యాక్షేపసంభూత, మారుతోద్దూతేందుమండలములు 
సింహికాసుతకంఠనమాపవునర్దండ, చక్రధారావ్యథాప్రక్రమములు 
రథరథ్యనిశ్వాసరంహస్సముద్భ్రాంత, గగనగంగాతరంగచ్చటములు 
తే. నైన ప్రస్థానవేగంబు లతిశయిల్ల, నభ్రఘంటాపథంబున నరుగువాండు 
గతికి నొకమూర్తి( జాలించి కదలి చనియె, నీఘ్రమున ద్వాదశాత్ముండు శివునిగిరికి. || 
5|| 


ఉ. భాసురయక్షనాథదిగుపాంతకలాపవిలాస మైనకై 
లాసము చక్కటిం జదల లాఘవ మొప్ప రథంబు డిగ్గి వి 
శ్వాసపురస్సరంబుగ దివాకరుం డిందుకళాకిరీటునా 
వాసము జేరవచ్చి తలవాకిట వారితుం డయ్యె నందిచేన్‌. |6॥ 


వ. ఇట్లు వారింపంబడి. ॥7॥ 


తే. విపులశాఖాశిఖామంత్రవితతి నినుండు, సంస్తుతించెను నందికేశ్వరునిం బ్రీతి 
బ్రహ్మవిష్టుపురందరప్రముఖులైన, వేల్చులును నట్ట పొగడ రా వృషభరాజు. ॥8॥ 


వ. ఇట్లు పొగడినం బ్రసన్నుండై నందికేశ్వరుండు గొనిపోవం బోయి 
కో పకుటిలనిటలత టఘటిత భిషణభ్రుకుటిభం గాభంగముఖముఖరభయంకరభృంగిభృంగిరిటవ 
లైనకక్ష్యాంతరంబులు ప్రవేశించి ముంగట 
వేదవేదాంతవిద్యావంది తచరణారవిందుండును 
జండకిరణశశిమండలప్రభావిభాసమానఫణామణిగణాభిరామకుండలి తకుండలిపతికుండలాల 
బ్రళయకాలదహనదగ్గభువనభవనభస్మాలేపధవళితదేహుండును 
నఖండబ్రహ్మాండభాండశతకోటివిలయకాలమృతశతధృతిరుండమాలికాభూషణుండును 
నైయున్న నప్పు డాప్రదీప్రంబుగాం గొన్ని _నచరాచరబ్రహ్మపారాయణంబులు 
పఠియించునవియును గొన్ని బుగ్వేదంబు గుణియించునవియును గొన్ని 
యజురామ్నాయం బామ్రేడించునవియును గొన్ని సామవేదంబుం జదువునవియును 
గొన్ని యధర్వణవేదం బాధ్యానం బొనరించునవియును సంస్తుతియించునవియును 
నట్టహాసంబు సేయునవియును నైన యావిధిశిరంబులచేతం గ్రుచ్చినదండ 
పుండరికముకుళమండితడుండుభంబునుంబొలె ప్రకాశింపం గంఠకోణంబున 
గంఠకోపరినీలంబునుంబోని కాలకూటంబున సంఘటిల్లు భ్రాంతి సంతమసంబునకు 
ఖద్యోతంబులునుంబోలె విద్యోతించు కంకణాశీవిషవిషానలవిస్ఫులింగంబులవలన 


దుర్నిరీక్ష్యుం డగుచు 
వికటజటాటవిజూటకుహరవిహరమాణస్నిగ్గపరి ముగ్గతరలహరిపవనపూరి తంబులైన 
యాపీడవిధిశిరఃకరోటికందరక్రోడంబులం బాటిల్లు ఘుమఘుమఘాషంబు 


భీషణభూషాభుజంగంబుల నిద్రాముద్రాగ్రంథిని గ్రహింప గెంజడముడి బిగించి 
వెట్టేయంబు చుట్టిన జగజెట్టిపావటేనియౌదలమాణిక్యంబుల తురంగలి మెజుంగులు 
వెనువెంట మింటదాశను జరిగి ధగద్ధగనిగనిగ వెలుంగుటం జేసి యప్పుడప్పుడ 


యనలస్తంభంబున నావిర్భవించినభంగి నంగికరించుచు 
నగ్రగరళపరిమళాఘ్రాణంబునం జేసి మూర్చిల్లినవిధంబున 
నిరంతరధ్యానస్తిమితలో చనులై యుభయపార్శ వ్రంబుల 


సనకసనందనసనత్సుజాతాదియోగీశ్వరులు పరివేష్టింప శేఖరశశాంకునకు గ్రొత్తగాం 
గాళరాత్రికళత్రంబును _ గల్పించినట్లు పొలిసిన _ పచ్చియేనికతోలుపచ్చడంబు 
జంగాళంబుగా వైచుకొని చరణభూషణశేషాహిశిఖామణి ప్రతిబింబితాంబరుం డగుటం 
జేసి ఘోరవిషవితరణమహాపరాధక్షమకై పయోధివచ్చి 
పాదంబులపయింబడినభావంబు భజియింప ధారాజలబిందుదంతురంబును( బోని 
వారణాసురకుంభకూటవిదారణంబున హత్తిన ముత్తియంబులతోడ( జాల నాభీలం 
బగుత్రిశూలంబు కేలం గీలుకొల్సి కఠినశమనశిరస్పాలనంబునం గట్టిన 
శ్రీపాదారవిందంబునం దాపించిన బిరుదుకటకంబున మటియింపంబడి 
వెలుంగుయాదఃపతి మేదోమృతంబు జిడ్డున గడ్డుకొనిన 
పూష్తాదిత్యుపలువరుసయంతంబున నుప్పతిల్లు త్రుళ్లుమెణుంగులు పెల్లుగ నుల్లసిల్ల 
విలసిల్లుచు విశ్వజగదుత్పత్తిగుప్తివిపత్తికారియగు పురారిం గనుంగొని 
జయజయశబ్దపూర్వకంబుగా సంస్తుతి యొనర్చి ముకుళితకరారవిందుడై. ॥9॥ 


తే. బ్రహ్మవిష్టుమహేంద్రాదిపరివృఢునకు, నద్రిరాజన్యకన్యాసమన్వితునకుం 
బ్రమథగణభూతబేతాళపరివృతునకు, హరున కినుండు నమస్కార మాచరించె. |॥|10॥ 


వ. ఇట్లు ప్రణామానంతరంబున భాస్వంతుండు గౌరీకాంతునకు నిజాగమనప్రయోజనం 
బెఖీంగించినం దదనంతరంబ. |11॥ 


ఆ. ఇనునితోడిచెలిమి నిభరాజవదనుండు, విన్నపంబు చేసి విశ్వపతికి 
నమృతమథనవెళ నావిర్భవుండైన, భుజగహారుం జూడంబోద మనుచు. |12॥ 


సీ. విఘ్నాధినాథుండు విన్నవించినమీందం బర్వతాత్మజ విన్నపంబు చేసెం 

బర్వతాత్మజ విన్నపం బొనరించిన, వెనుకం గ్రంచఘ్నుండు విన్నవించె 

గ్రెంచఘ్నుం డటు విన్నవించినయత్తజీ, మజి విన్నవించెను మాతృగణము 
బ్రాహ్యాదిమాతృవర్గము విన్నవించిన, వెండియు భూతముల్‌ విన్నవించె 

తే. నిందుధరునకుం గైలాసమందిరునకు, నభవ విచ్చేయు రవికి బ్రియంబు గాంగ 
నమృతవారాశి నుదయించి యంధ్రభూమి, దక్షపురి నున్నయాదివ్యతనువుం జూడ.॥ 
13|| 


వ. అని యిట్లు విన్నవించిన _విఘ్నేశ్వరునిమింది యనుగ్రహంబునను భవానిమింది 
క్టూర్మిని గుమారునిమీంది ప్రేమానుబంధంబునను బ్రాహ్మాదిమాతృగణంబుమీంది 
ప్రీతిని భూతంబులమీ(ది యాదరాతిశయంబునను భాస్వంతునిమీంది 
సంతోషంబునను మధ్యమలోకగమనోద్యుక్తుండై హరివిరించులం జూచి మహాదేవుం 


డిట్టనియె. 14|| 


మహాదేవుడు ప్రమథగణసమేతుంై దక్షారామమునకుం బోవుట 


మ. కలవారందటు దక్షవాటిగమనోత్కంఠాసముత్సాహదో 
హలు లైనారు సహస్రభానుండును నభ్యర్థించుచున్నాడు మం 
గళదివ్యామృతలింగదర్శనమునుం గర్తవ్యే మంధ్రక్షమా 
స్థలికిం బోదమె యూసుపోకకు వినోదంబుల్‌ పరీక్షింపగన్‌. [15|| 


తే. పాయ కొకచోటం జదికిలణబడంగ నుండ, నైన ఫల మేమి యటు వినోదార్థ మరిగి 
సంచరింతముగాక యీ జలజహితుని, ధర్మ మౌర్డిత్యమును బొంద దక్షపురిని. [16|| 


వ. అని యానతిచ్చి యాక్షణంబ. |17॥ 


క. చాటింప( బంచెం జంద్రకి, రిటుండు కైలాసననగపురీవీథుల ఘం 
టాటంకృతితో దక్షుని, వాటికి బయనంబు ప్రమథవరులకు ననుచున్‌. |18॥ 


వ. అప్పుడు భవాని భవుసన్నిధిం జేతులు మొగిచి యిట్లని విన్నవించె. ॥19॥ 


తే. పుట్టినిలు గాన నాకు నెప్పుడును బ్రేమ, దక్షవాటిక మీద నెంతయు ఘనంబు 
సన్నిధానంబు సేయుమో చంద్రమౌళి, యమ్మహాపురి భీమలింగంబుమీంద. |20॥ 


తే. ఉత్తరంబునం గాశీపురోత్తమంబు, మోక్షలక్ష్మికి నెబ్బంగి మూలమయ్యె 
దక్షిణంబున నాభంగి దక్షవాటి, మూలమౌగావుతను భో గమోక్షములకు. |॥21॥ 


తే. కుంటి కుదుపు లశక్తులు కుష్టరోగు, బంధులును వృద్ధులును బాలు రాది గాగ 
గాశి కరుగంగ లేనిబికారులెల్ల, మోక్షమును బొందుదురుగాక దక్షవాటి. ॥22 | 


మ. కలిదోషంబున నిష్టురాత్మకులునున్‌ గామాంధులుం బాపక 
ర్ములు నజ్ఞానదవాగ్నిదగ్గులును నై ప్రోద్యన్మహారౌరవా 
నలి. గూలంగల దుష్టమానసులకుం వారాణశీతుల్యమై 
కలుగుంగావుత ముక్తి దక్షపురి నీకారుణ్యసంభావనన్‌. |23॥ 


తే. సర్వలోకంబులకును మోక్షదుండవైన, నీవు సన్నిహితుండవై నిల్చినపుడు 


వ. 


దక్షిణాపథకాశి శ్రీదక్షవాటి, భువనమాన్యంబ కద నాదు పుట్టినిల్లు. 24] 


అని విన్నవించిన యనంతరంబ యంబికావల్లభుండు మందరాచలకూటంబనం 
బొల్చి సంన్మృతిమాత్రంబునం బొడచూసి నిల్చిన వృషభంబు నెక్కి యథోచితంబుగా 
నమందానందంబున గిరిరాజనందన వెనుకదెస విశియం గౌగిలించుకొనియుండం 
దమతమవాహనంబుల నారోహణంబు చేసి బ్రహ్మాదులు పరివేష్టించి చనుదేర 
శంసితవ్రతులైన యక్షసురసిద్ధసాధ్యులు ముందటం గెలనబలసి యేతేర హృద్యంబు 
లగుగద్యపద్యంబులు తుంబురునారదాదులు పరింప వేదఘోషంబులు 
జయజయశబ్దంబులు వేణువీణాకాహలాదిపంచమహావాద్యనాదంబులు 
కుంజరబృంహితంబులు తురంగహేషితంబులు చెలంగ మూషకారూఢుండై 
వినాయకుండు మున్నాడినడువ సుబ్రహ్మణ్యుండు మయూరవాహనుండై కదిసికొలువ 
వసురుద్రాదిత్యులు దుర్గావీరభద్రభైరవులు నంతరాంతరంబులం 
జండీశ్వరాద్యసంఖ్యాతప్రమథగణంబులు  బలసికొలువ _ కైలాసభవనంబుననుండి 
యక్షీణవిభవంబున దక్షారామంబు డాయంజనుదెంచునప్పుడు. ॥ 25 | 


తే. పొగడి రందు నికుంభకుంభోదరులును 


వ. 
గీ. 


క 


వ. 


బెరసి భద్రమహాకాళిభృంగిరిటులు 
పాయు బగళంబు తొలంగు విచ్చేయుండనుచుం 
బార్భ్వములయందు మిగులనార్భటము సేయ. ॥26॥ 


అంత నీలకంఠుండు పురోపకంఠంబునకు విచ్చేయునప్పుడు. ॥27 ॥ 


విషమకఠిన నిన్ను వీథీవిటంకంబు, నంతరాంతరముల నరసియరసి 
యక్షకర్ణమమున యక్షేశ్వరాదులు, సవరచేసి రధికసంభ్రమమున. ॥ 28 ॥ 


ఘముసృణప్రసూనరసమునం బసపుంజూర్లమున( జంద్రపాంసులముక్తా 
విసరముల సుర లొనర్చరి, పసగా శంఖాబ్దముఖ్యబహుచిత్రంబుల్‌. ||29|| 


వెండియు సువర్ణారవిందసందానితసుందరమందారమాలికాభిరామంబును 
సంస్తంభితశాతకుంభదండమండి తధ్వజో పశోభితంబును 
నానావిపణిమార్గన్యస్త సంఘటిత మాణికృమయూఖరేఖాకిమ్మీరిత దశదిశాముఖంబును 
వరివిశేషవిభవలక్ష్మిధామంబును నగుదక్షారామంబు: బ్రవేశించునప్పుడు. 30 | 


శివుడు దక్షారామంబు. ప్రవేశించుట 


ఉ. అక్షతగంధపుష్పఫల హారిహిర్మయపాత్రహస్తలై 


దక్షాపురీవిలాసినులు తామరనాయతలోచనల్‌ నహ 
స్రాక్షుండు భీమలింగమున కర్పణచేసిన యప్పరల్‌ విరూ 
పాక్టు నెదుర్కొ-నం జనిరి యందియ లంఘ్రుల ఘల్లుఘల్లనన్‌. 31 | 


తే. భావహావవిలాసవిభ్రమము లమరం జంద్రశేఖరు నగరి యచ్చరలపిండు 


తగ సమర్పించె నయ్యాదిదంపతులకు, రత్నదీపాంకురముల నిరాజనములు. ॥32॥ 


ఉ. శైలతనూజ తోడుగ బ్రసాదగుణంబున మాటిమాటికిన్‌ 33 ॥ 


మేలములాడుచున్‌ నిజసమీపమునన్‌ గుహమాతృభద్రశుం 
డాలముఖప్రధానగణనాథులు గొల్వంగ భారతీశల 


క్ష్మీలలనేశ్వరుల్‌ గదిసి చెప్పెడు విన్నప మాలకించుచున్‌. 


తే. భూమి దక్షిణపాథోధిపుణ్యసీమం బ్ర బజలు చేసిన భాగ్యవైభవసమృద్ధి 
న్రీమహాదేవుకరుణానిరీక్షణంబు, గౌరిముఖరాజలక్ష్మియు గానశుడీయె. ||34॥ 


శా. సంతోషించిరి దక్షిణాపథజనుల్‌ సాక్షాద్విరూపాక్షునిం 
గాంతాసంయుతు నందివాహు శశిరేఖాజూటకొటీరు వే 
దాంతాభ్యర్చితపాదపంకజుని దక్షారామమధ్యంబునం 
దంతన్‌ సంభృతసౌఖ్యు( గంటిమిదె కన్నారంగ నం చెంతయున్‌. ||35 || 


క. నాగేంద్రకర్ణకుండలు, నాగేంద్రత్వక్కటీరు నగరాజసుతా 
సౌగంధ్యలలి తదక్షిణ, భాగుం గనుంగొంటి మిట్టిభాగ్యము గలదే. ॥36॥ 


గీ. అని సమస్తజనంబులు నభినుతింప, నల్లనల్లన వేంచేసి నంధకారి 
దక్షవాటికఘుంటాపఠంబునందు, హరిశతానందశక్రాది సురులు గొలువ. |॥37॥ 


వ. ఇట్లు భీమేశ్వరసదనాంతరంబుం బ్రవేశించి. ॥38॥ 


తే. గారవించెను విధి శిరకంపమునను, నాదరించెం బ్రియోక్తుల నబ్దనాభు 
మించుమందస్మితమున మన్నించె శక్తు, హరుండు గరుణించె సురల గటాక్షదృష్టి. ॥ 
౩9|| 


చ. సకలదిశాముఖంబులం బ్రనన్నములయ్యెం బ్రదక్షిణార్చియై 
యకలుషలీలః గైకొనియె హవ్యవహుండు హవిర్విభాగముం 
బ్రకటితసౌఖ్యకారి యయి పాయక వీచె సమీరణంబు త్ర్యం 
బకు( డట భీమనాయకుని మందిరిమధ్యము+ జొచ్చునత్తటీన్‌. 40 ॥ 


న గంగాజలాపూర్ణగాంగేయణికుంభ, హస్తాబ్దముల( గొంద అప్పరసలు 
ఫలపుప్పకిసలయప్రచురపాత్రవి శేష, హన్తాబ్బములం గొంద అప్పరసలు 
నిర్మలానేకమాణిక్యనీరాజన, హస్తాబ్బములం గొంద అప్పరసలు 
లాజాక్షతాదికల్యాణవస్తువ్రాత, హస్తాబ్బములం గొంద అప్పరసలు 
తే. నాటపాటల మ్రైక్కుల నభినుతులను, నర్ధి సేవించి రొకకొంద అప్పరసలు 
అపుడు రెండవకైలాస మనంగ నొప్పి, నభవుః “డేతేర భీమనాయకుని నగరు. 41 ॥ 


వ. మటీయు ననేకప్రకారంబుల _ దివ్యాంగనారచితోపచారంబు లఅంగీరించుచు 
నాంగీరసదత్తశోభనలగ్నంబున మునుల యాశీర్వాదంబులు చెలంగ నందినాహనంబు 
డిగ్గి నిజభుజావలంబనావతీర్ణయగు నవర్ణహస్తాబ్దంబు కరపల్లవంబున నవలంబించి 
ముందట జలధరవాహుండు వేత్రహస్తుండై సందడి నెడంగలుగజడియ మార్గశీర్ష 
శుద్ధచతుర్దశియందు రోహిణీనక్షత్రంబుస సిద్ధయోగంబున యోగిశ్వరేశ్వరుండు. 42] 


తే. దాంటెం బ్రాపాదదేహలిదర్చకారి, ధరణిధరరాజపుత్రి కైదండ యొసంగ 
నమ్మహాదేవి కుచమండలమ్ము సోకి, యంగకంబు(ల బులకంబు లంకురింప. |॥43 | 


వ. అప్పుడు. |॥44॥ 
ఉ. తా మును చేసినాండ నొకతప్పని చిత్రములో దలంచునో 


యేమనునో తనుం గనిన నీశ్వరు. డంచు భయంబుతోన యా 
స్వామికి నర్పనం బొసంగె శంబరశత్రుండు దక్షవాటికా 
ధామవిలాసదర్హకలం దన్వుగబూచిన హల్లకంబులన్‌. ||45 | 


తే. మును కటాక్టైకవీక్షణాంభోరుహముల, నర్పనము లిచ్చి రఖిలలోకాధిపునకు 
శివుని బూజించి రప్సరస్తీలు పిదప, హస్తపంకజపుప్పోపహారములను. |46 ॥ 


తే. కామమును లోభమును ముక్తికాతయందు 
మోహమదములు బాలకముగ్గలందు 
నధికపాపాత్ములం దధర్శాత్ములందు. 
గ్రోధమాత్సర్యములు జనకోటి కొదవె. ॥47 ॥ 


వ. అనంతరం బాశివుం డభ్యంతరమందిరంబున బ్రవేశించి 
హరివిరించిప్రముఖబ్బందారకులచేత మధుపర్కాద్యుపచారంబులు గైకొని 
కక్ష్యాంతరంబులు గడచి _ గర్భగ్భహమండపంబునందు నూత్నరత్నస్వరూపంబైన 
శ్రీభీమనాథ మహాదేవ స్వయంభూజ్యోతిస్సుధామయమహాలింగంబు 
నాగమోక్తప్రకారంబుల నర్చించి యాపాదమస్తకంబు తద్రూపంబు ముహూర్తమాత్రంబు 
చింతించి. ||48॥| 


శ్రీకంఠు(డు దక్షారామభీమేశుతో నైక్యతం బొరయుట 


శా. కైలాసాచలకేలిమందిరుండు శ్రీకంఠుంండు సోత్కంఠుండై 
ప్రాలేయాచలరాజకన్యకయుం దా బ్రహ్మాదిదేవవ్రజం 
బాలోకింపంగ నైక్యతం బొరసె దక్షారామభిమేశుతో 
ద్రైలో! క్యంబును దివ్యలింగశివతాదాత్మ్యంబు వర్ణింపంగన్‌. 49|| 


సః అవ్యయం బనవద్య మాద్య మచ్యుత మజం,బవ్యక్త మప్రమేయం బనంగం 
బరగి కైలాసభూధరసమాగతమైన, తేజంబుతో గూడి తేజరిల్లె 
దక్షవాటపురాధ్యక్ష భీమేశ్వర, శ్రిస్వయంభూదివ్యసిద్ధలింగ 
మమృతపాథధిమధ్యాంతస్సముద్భూత, మమలపరంజ్యోతిరాదికంబు 
తే. భువనబీజంబు కైవల్యభోగదాయి, యఖిలకళ్యాణకారి విశ్వాద్భుతంబు 
పూజం గొనియెను మురభిదంబుజభవాది, దేవతాకోటిచే సంప్రతిష్టంొంది. ॥50॥ 


వః బ్రాహ్మీప్రధానసప్తమాతృకలను నందీమహాకాళాదిప్రమథగణంబులును 
హరివిరించిప్రముఖబ్బందారకులును బురందరాదిలోకపాలకులును 


వసురుద్రాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినీదేవతలును సిద్ధసాధ్యులును విద్యాధరోరగులును 
గ్రహనక్షత్రతారకంబులును బితృగణంబులును మూర్తంబులును నమూర్తంబులు 
నగుచరాచరంబులన్నియు నానారత్నగంధపుప్పధూపదీపనైవేద్యాదులు సమర్పించి 
ప్రదక్షిణంబు లాచరించి నమస్కరించి నుతియించిరి. తదనంతరంబ వెండియు. |51॥ 


లక్ష్మాదులు శ్రీభీమేశుని స్తుతించుట 


క. సిరివాణిగౌరిసతియ, ప్పృరసలరుంధతియహల్యశచిమొదలగు స 
త్సరమపతివ్రత లర్చిం, చిరి దక్షారామనిలయు శ్రీభీమేశున్‌. ॥52 ॥ 


వ. ఇట్లు పూజ చేసి పరమపతివ్రతలు ముకుళితకరాంబుజలై శ్రీదక్షవాటీపురాధ్యక్ష 


భీమేశ్వర భీమనాథ భీమశంకర భీమలింగ మహాదివ్యలింగ యవాజ్మానసగోచర 
సనకసనందనసనత్కుమారసనత్సుజాతాదియోగింద్రులు నపారంబైన నిమహిమ 
గొనియాడనేర, రటుగావున మిమ్ము స్తోత్రంబు సేయ మాబోంట్టతరంబె? నిర్గుణుండవు 
సగుణుండవు గుణాతీతుండవు గుణాఢ్యుండవు నీ వొక్కగుణంబున బ్రహ్మవై 
సృజియింతు వొక్క గుణంబున విష్ణుండవై పాలింతు వొక్కగుణంబున రుద్రుండవై 
సంహరింతువు, యా పరమపావనా, నీవు 


చంద్రసూర్యాత్మదీధితివై యహోరాత్రస్వరూపంబున వర్తింతువు. 
పృధథివ్యాపస్తేజోవాయురాకాశాది పంచభూతాత్మక జివాత్మక స్వరూపంబున వర్తింతువు. 
సర్వభూతాత్మప్రవిష్టుండవు. సర్వేంద్రియగుణధారా, సర్వేంద్రియవర్ణిత 


సర్వపర్వాత్మకరూపంబున సర్వంబు ననుభవింతువు. సర్వశక్త్యాత్మక 
సర్వభూతగుహాశయ యని నమోనమశ్శబ్దంబులతోడ నిన్ను శ్రుతులు సంస్తుతించు 
శుద్ధుండవు. బుద్ధుండవు. సుఖివి. సదానందుండవు. సదా ముక్తుండవు. మముంబోటి 
కామిను లల్బబుద్ధులు మిము బ్రస్తుతింపంగలవారలా? క్షమియింపు. 
క్షమియింపుము.” “రక్షిపు  రక్షింపు మగోచరచరిత్ర యగోవరబలాబల 
మహర్షియోగీంద్రులకు దుర్లభుండవు. సంసారి వసంసారివి. భవుండ వభవుండవు. 
మంగళుండ వమంగళుండవు. భుజంగభూషణా, నిన్ను నీవ యెజుంగుదువు. 
సర్వాతీతుండవు. తాపసప్రియుండవు. తపోభ్యుండవు. నిజకర్మనిష్టులైన కర్మతులు 
నిన్ను భజియింతురు. నీకు. బ్రణామంబులు సేయుదురు. జ్ఞానంబున నొండె 
నజ్ఞానంబున నొండె. నీ మహిమార్లవంబున మునింగి దరిచేరం దెరువెజంగక నీవే 
తక్క నితపరం బెబుంగక మా యాత్మశుద్దికొజణకు. దోచినట్టు వర్ణించెదముగాని 
శక్తిగలిగి గాదు. దేవదేవ మహాదేవ దేవతాసార్వభౌమా దేవాదిడేవ దేవదేవేశ 
మహాలింగ తపోవిశేషంబునం బర్వతాత్మజ నీదేహంబున సగపాలుగొనియె. నీ దేవికి 
నమస్కారంబు. నీకు దండప్రణామంబు. కటాక్షింపుమని ప్రార్థించిరి. తదనంతరంబ 
యోసర్వమంగళా భువనేశ్వరీ సర్వమంగళదాయినీ నీకు “మ్రైక్కెదము. మమ్ము 
రక్షింపుమని మహాదేవికిం గేలుదోయి నొసలిపయిం గీలించి యోమహాదేవ 
మహానుభావ శశాంకశేఖర నమస్తే నమస్తే నమః యని యనేకప్రకారంబుల 
స్తుతియించిన. ॥53॥ 


చ. వికటజటాకుడుంగమున వెన్నెలటేని ధరించి వీనులం 
బ్రకటితనాగకుండలభరంబులు వ్రేలంగ సుప్రసన్ను(డై 
వికవికనవ్వుచుం గరము వేడుకతో బొడచూపె భీమనా 
యకుండు మహాపతివ్రతల కంబికతో గరుణాగుణంబునన్‌. |54॥ 


తే. ఇట్లు ప్రాదుర్భవించి సర్వేశ్వరుండు, వరము లెన్నేని యాపతివ్రతల కొసంగి 
యంత నంతర్హితుండయ్యె నఖిలసురులు, గానం గానంగ భీమలింగంబునందు. || 55 || 


వ. అప్పుడు సమీపవర్తియగు బృహస్పతికి దివస్పతి యిట్లనియె. ॥ 56 ॥ 


దివస్పతి బృహస్పతిని దానములం గూర్చి యడుగుట 


క్‌, దాతృత్వము దానంబును, దాతవ్యం బనంగ నెద్ది ధర్మవిధిజ్ఞా 
దాతవ్యం బెయ్యది వి, ఖ్యాతము భవ్యానుజన్మ యానతి యీవే. ॥57॥ 


క. దేవతలకు బ్రాహ్మణులకు, నీవలయు పదార్థ మెద్ది యెజింగింపందగుం 
జీవా బహుదాతవ్యులు, గావున రాజులకు దెలియంగాం దగవగుంబో. ॥58॥ 


వ. అనిన విని వాస్తోస్పతికి గీప్పతి యిట్లనియె. 59 ॥ 


భూదానమహిమ 


క. పురపహూత భూమిదానము, పరమము దానములయందు బహువస్తుతతుల్‌ 
ధరిణీతలమునయందును, నిరళంబై యెపుడు నుద్భవించుటకతనన్‌. 60|| 


క. నర్వపదార్జాశయముగు, నుర్వి మహీసురుల కిచ్చు నుత్తముల కగున్‌ 
సర్వప్రదానీఫలమును, గిర్వాణాధీశ యేటికి నంశయముల్‌. |61॥ 


చ. రజతము కాంచనంబు నవరత్నములున్‌ వనముల్‌ తటాకముల్‌ 
గజతురగాదిజంతువులు గంధము పువ్వులు బండ్లు దేనియల్‌ 
ద్విజునకు వేువేణ కడువేడుక నిచ్చుటకంటెం బ్రీతీ( ద 
త్సజనన కారణంబగు ధరాన్థల మిచ్చుట యిచ్చు టన్నియున్‌. || 62 ॥ 


తే. ధరణి సర్వగుణోపేతధాన్యజనని, సస్యశాలిని నెవ్వాండు శాంతబుద్ధిం 
బాత్రమున కిచ్చు నతనికి ధాత్రి యుండు, నంతకాలంబు సకలసౌఖ్యములు గలుగు. ॥ 
63|| 


సీ. కృతదక్షిణంబు లగ్నిష్టోమములు వెక్కు యజనించునట్టి పుణ్యాత్ములకును 
జ్ఞానదయాసత్యసంతతవిజితేంద్రి, యత్వముల్‌ గురుదేవతార్చనములు 
మొదలుగాగల పుణ్యములు సేయుధన్యుల, కధికుండు భూప్రదుం డండ్రు బుధులు 
పరమపాతివ్రత్యపరిపాటి పాటించు, తరుణికంటె మహిప్రదాత పెద్ద 

తే. వాం డనూనగోత్ర తుండును వాండు ఘనుండు, వాడు పుణ్యగరిష్టుందు వాండు 
బుధుండు 

వాండు విశ్రాంతిమంతుండు వాండు దాత, యెవ్వండే వేదవిప్రుని కిచ్చు ధరణి. | 64॥ 


తే. కాలమృత్యువు వెసందోలి కజివ వెజిచు, నహిమరోచియు నెండగాయంగ నణంగు 
నగ్ని శంకించు నెరమంట లప్పళింప, భూమిదానం బొనర్చిన పుణ్యతముని. | 65 ॥ 


క. స్వామిహిత మొప్పంగను సం, గ్రామమునన్‌ శరపరంపరలు పయిం గురియం 
గా మృతిం బొందిన శూరుండు, భూమీదాతకుం బ్రభావమున( గట్టుపడున్‌. ||66॥ 


తే. అయిదుతరముల పూర్వులనవులమీంద 
నందబజను గాచు నూర లో కాలయముల 
గమియంబండిన వివిధసన్యములతోడి 
యవనిదానంబు చేయు పుణ్యాత్మకుండు. ॥ 67 ॥ 


క. అనుములు గోధూమంబులు, మినుములు సెనగలును బండు మేదిని భూదే 
వున కిచ్చు నెవ్వం డతనికి, ననపాయస్వర్గసౌఖ్య మబ్బు మహేంద్రా. ॥|68॥ 


ఉడ్‌. హాటకపీఠికాధవ ళహర్మ్య మ దావళశంఖకాహలీ 
ఘోటసితాతపత్రములు క్రొత్తమెయింగులు వోనిభామినుల్‌ 
మేటిధనంబు వస్తములు . మేదినియీంగికి నెంచిచూచినం 
సాటికి రావుగానో నిది సత్సల మభ్రమునాథవాహనా. ॥69 | 


తే. శ్వేతపక్షంబులోపలం బెరుంగు నెట్లు, దినదినంబును నీహారదీప్తి దీప్తి 
నవ్విధంబున. బెరుంగు నిత్యాభివృద్ధి, బంటపంటకు భూదానభర్తఫలము. | 70 ॥ 


తే. పాతకము చేసియైనను బరితపించి, ధరణిదానంబు చేసినధన్యుం డడంయ 
నయ్యఘముం దథ్య మిది నిర్ణరాధినాథ, కుబుసమూడ్చెడి మటినాగువునుబొలె. ॥ 
71|| 


తే. ఒకండు హయమేధ మొనరించు నొక్కరుండు 
భూమిదానం బొనర్చు నీ పురుషులందు 
దారతమ్యంబు లేవండ్రు తత్త్వవిదులు 
ధర్మములు రెండు నొక్కవిధంబకాన. ||72 | 


ఉ. కాంచనకింకిణీయుతము కామగమంబుసు దేవతాప్పర 
శ్చంచలలోచనానికరసంకులముం బ్రమదావహంబుపై 
మించిన దివ్యయానమున మీ.దిజగంబుల గ్రీడ సల్పు ని 
ర్వంచన భూమిదాత యగు వాండు పురందర పెక్కువర్షముల్‌. 73|| 


క. భూమికి సరియగు వస్తువు, భూమికి సరియైన విధియు భూమీదాన 
స్వామికి సరియగు పుణ్యుండు, లేమికి సందియ మొకింత లేదు మహేంద్రా. ॥74॥ 


తే. భూమిదానంబె దాన మంభోదగమన, సూనృతమె సారధర్మంబు సురవరేణ్య 
యనృతమె పాతకంబు సహస్రనయన, తెలియంజెప్పితి నీకు సందియము వలదు. ॥ 
75॥ 


దివస్పతి శ్రీ భీమేశ్వరునకు భీమమండలంబు సమర్పించుట 


వ. అనిన విని దివస్పతి బృహస్పతిం బూజించి యతని యుపదేశంబున 
భక్తిశద్ధ్దాతాత్సర్యవిశ్వాసంబులు మనంబునం జనంగొన భూమీమండలంబు 
ససస్యంబును సోద్యానంబును సకూపంబును సతటాకంబును సపద్నాకరంబును 
సదక్షిణంబును సశాస్తోక్రంబును గా థధారాపురస్సరంబుగా _శ్రిభీమేశ్వర 
శ్రీమన్మహాదేవునకు సమ్‌ర్సించి యామహిసన్నివేశంబునకు భీమమండలంబను 
నామంబు గల్పించె నది యెట్లనిన. ॥76॥ 


ఉ. అంబుధి మేర తూర్పునకు నబ్దియ సీ మటు యామ్యదిగ్విభా 
గంబునకుం బ్రతీచికిని గౌతమి సీమ యుదీచికిం బ్రమా 
ణంబు త్రియోజనంబు సురనాథుండు దక్షిణకాశి భిమలిం 
గంబున కేకభోగముగం గట్టడ చేసె వసుంధరాస్థలిన్‌. 77 ॥ 


తే. తుల్య భాగాతరంగిణి తోడంగూడం గణ్వవాహినితో గూడ గనకరత్న 
దివ్యపరిధానసహితంబు దేవభర్త, ధరణి భీమేశ్వరున కిచ్చె ధారపోసి. ॥78॥ 


తే. దాత త్రైలోక్యభర్త వృద్ధశ్రవుండు, దేయ మంభోధిగౌతమీతీరభూమి 
త్రిపురవిధ్వంసనుండు ప్రతిగ్రహిత, యింత యొప్పునె పరికింప నీ సమృద్ధి. 79 ॥ 


వ. ఇవ్విధంబునం బాకశాసనుండు పురశాసనుం డగుశ్రీభీమేశ్వర శ్రీమన్మహాదేవునకు 
నంగరాగాదిభోగవైభవవినోదార్థంబుగా 


గజాశ్వదాసదాసీగాణిక్యమాణిక్యగోధేనుసహితంబుగా భీమమండలంబు 
దక్షారామసమేతంబుగా సమర్పించి చాతుర్వర్ణ్యంబును రప్పించి యిట్లనియె. ॥80 ॥ 


సీ, ఓమహాజనులార భీమమండలమహో, గ్రామఖండికభట్టి కాద్రజైక 
వాస్తవ్యులార విశ్వాసపూర్వకముగా, సావధానమనస్కులై వినుండు 
ప్రాగ్గిశకును యామ్యపశ్చిమంబులకును, నంభోధిగౌతము లవధిచిహ్న 
లుత్తరమున మూండుయోజనంబుల తుద, పొలిమేర యిది చక్రవలయరేఖ 
తే. యామహాక్షేత్ర మేను సర్వేశ్వరునకు, నిందుధరునకు దక్షవాటీశ్వరునకు 
నిచ్చితిని ధారపోసి భీమేశ్వరునకు, నాసుధాకరతారకాహస్కరముగ. 81 | 


ఆ. ఏలుకొండ్రు మీర లేపురాంతకునకుం బృథివియీగి బిడ్డ బిడ్డతరము 
బ్రతుకు డాశ్రయించి ఫణిరాజకుండలు, భీమనాథదేవు భూమిజనులు. |82 ॥ 


వ. అని యీప్రకారంబునం దెల్పుడు సేయుదు. 83 ॥ 


చ. సురపతి మార్గశీర్షమున శుద్ధచతుర్ధశినాండు రోహిణిం 
బొరసిన సిద్ధయోగమున భూతలమిచ్చెం బయోధిగౌతముల్‌ 
గరుసుగం దుల్యభాగయును - గండ్రెడు లోనుగ దక్షవాటికా 
వరువకు భీిమనాథునకు వారవధూత్రిశతద్వయంబుతోన్‌. || 84॥ 


వ. ఇట్లిచ్చి ధర్మశాసనంబు వ్రాయించె నది యె ట్లనిన. || 85॥ 


ఉ. ఇప్పటి భూమిపాలురును నింకిట రాగల భూమిపాలురుం 
దప్పకుండయ్య మత్త్స్రవిహితస్థిరభూతలదానధర్మ మె 
ల్లప్పుడు మీకు నయ్యెడుం జిరాయువు భాగ్యము వైభవంబుచే 
నొప్పగు సుప్రతాపము సుఖోన్నతి గంధగజాదిలక్ష్మియున్‌. | 86॥ 


వ. అని వెండియు. |॥87॥ 


సీ, కట్టించెం బట్టనక్ష్మావిభాగము పైడిం గల్పించె వప్రంబు. గాంచనమున 
మలిపించె బంగారముల దేవగృహములు, కూర్చించె నట్టిండ్లు కుందనమున 
నిరించే బ్రాసాదనివహంబు గనకానం బాటించె గవ(కులు హాటకమున 
రచియించెం గార్తనస్వరమున గోపురములు, కిలించెం గేలిదిర్హికలు భూరి 
తే. నాటె మందారతరువులు తోటలందు, వలంతి సురభులం గీలారములకు నిచ్చె 
బోసె సిద్ధరసంబును బుష్కరిణులం గణం నింద్రుండు దక్షిణకాశియందు. |॥|88 ॥ 


తే. ఏకభోగంబుగాంగ నేలేయిగరుసు, గడలిసీమయు గౌతమీగంగమేర 
కప్పురపు(గ్రోని కాన్మీరఖండ మవధి, యేలె విశ్వకుటుంబి భీమేశ్వరుండు. | 89 ॥ 


మ. సరిసామంతుండు శ్రీకుమారననికాచాళుక్యభీమేశ్వరే 
శ్వరదేవుం డుపకంఠబాంధవుండు శ్రీసంవేద్యరాడై ఛరవుం 
డిరువుంబొర్వును బల్వలేశుండు మృకండేశుండుగా నేలె ని 
ద్ధరణీమండలి భీమనాథుండు నిరాతంకప్రతాపోద్ధతిన్‌. | 90 ॥ 


తే. కట్టె. బట్టంబు యువరాజు గజముఖునికి, రాణివాసంబు తుహినాద్రిరాజతనయ 
కూర్మి సైన్యాధినాథుండు గొమరసామి, యిలకు( బతి యైన దక్షవాటిశ్వరునకు. ॥91॥ 


శా. శ్రీకంఠుండు త్రిలింగభూవలయమున్‌ శ్రీభిమనాథేశ్వరుం 
డేకచ్చత్రముగా సమస్తభువనాధీశుండు పాలింపంాం 
బాకోన్ముద్రితమాధవీవిచికలప్రత్యగ్రసౌరభ్యల 
క్ష్మీకం బైనవసంతకాల ముదయించెన్‌ సౌఖ్యసంధాయియై. |92॥ 


వసంతర్తువర్లనము 


తే. సకలదైవతమండలసార్వభౌము, దక్షిణాపథకాశికాధవుని( గొల్వ 
గుసుమవిసరంబు. గానుకం గొంచు వచ్చె, నఖిలబుతుచక్రవర్తి మధ్వాగమంబు. |॥93 | 


తే. కమిచె సురపొన్న వనలక్ష్మి కబరిమీంద, సంతరించినముత్యాలజల్లువోలెం 
బూచె సంపెంగ లారామభూమియందుం గుసుమనారాచుచిచ్చులకోటవోలె. | 94|॥ 


శా. హేమంతావధిసంప్రబోధగురువుల్‌ హృజ్ఞాతతేజోగ్ని ధా 
య్యామంత్రాక్షరముల్‌ పటీరగిరివన్యామందవాతూలముల్‌ 
వేమాజుం గలశీతనూభవవధూవేణీభరాంతప్రసూ 
నామోదగ్రహయాళువుల్‌ పొలసె దక్షారామమమధ్యంబునన్‌. ॥95 ॥ 


చ. దిగదిగం జేరవచ్చి రతిదేవి యుపాయము+ బొందకున్నె కై 
తగవున రత్నకుండలకదంబకముం దను వే(డిపుచ్చుక 
దెగువ మనోభ వుండు తియతియ్యనిసింగిణివింటికొప్పునన్‌ 
దగిలిచె దక్షవాటి వనితాచికురంబులంబోలు శింజినిన్‌. |96 | 


తే. పాంధనివహంబుపాలి యుత్పాతకారి, ధూమకేతువుంబోలి పెన్షోటనడుమ 
విరిసి గ్రొవ్వారి నాగకేసరపుయబువ్వు, మీందిధూమంబుభంగిం దుమ్మెదలు వెడలె. ||97॥ 


శా. సందుగ్ధార్ణవచంద్రమండలశిఖిజ్వాలాతటిద్వల్లరీ 
కందర్పేక్షుశరాసనాచ్యుతతనూగంధర్వవంశో, దృవల్‌ 
హిందొళంబునం బాడి రచ్చరలు భీమేశుం ద్రిలోకాధివున్‌ 
మందారద్రుమవాటియందు సుమనోమైరేయముల్‌ గ్రోలుచున్‌. | 98 ॥ 


మ. అళికోలాహలసంభ్రమంబును శుకవ్యాజృంభమున్‌ శారికా 
కులసల్లాపములున్‌ విహారవిపినక్షో ీవిభాగంబునం 
గల పుంస్కోకిలకంఠకోమలకుహూకారప్రపంచంబుతో 
దల(పించె రతీకాంతమూలరథినీధాటీసమారంభమున్‌. |99 | 


వ. మజీయును దత్సమయంబున భువనోత్సంగమంగలాలంకారంబైన దక్షారామంబున( 
బరిసరారామంబులయందు. బగమపరిపాకభిదుర ఫలాపీడదాడిమీక్షోడ 
నీడాక్రీడచ్చిక్రోడయూధంబును, బరినమ్రతామ్రచూడ 
చూడాతామ్రాకిసలయామ్రేడితమదనసామ్రాజ్యపూజ్యంబును, 
నవకుసుమమధుపానహర్షితపుప్పతరుపుప్పితలావణ్యవిశేషంబును, 
వనదేవతాతాళవృంతాయమానదళనిచయరోచనామేచక మోచారణ్యంబును, 
బరిసరావనిరుహనినహవకులపనసనిస్రంన్యమాణశీధురసధునీజంబాలజాలవనవి భాగంబును 
మదచపలచంచరికచక్రచరణతాడనచంచలచంపకదాడిమీప్రసవమంజరీరజుపుంజసముత్తుం 
గంధసారగిరి 
గంధవాహప్రవాహలహరికావిహారబహుళితభూత నూత నక్రముకకుహలళీగర్భనిర్భరామోదమేదు! 


నగుచు జగదాహ్లాదంబు సంపాదించుచు విజృంభించిన. |[100|| 


న. కర్పూరకస్తూరికల గోట నిర్మించి, కుంకుమద్రవమున గొ మ్మం దీర్చి 
యగురుజంబాలంబునందు బెందడి చేసి, పన్నీటివెల్లువం బరిఖం దాల్చి 
పవడంపుం జివుకుల గవశఢు లుత్సాదించి, తమ్మిరేకుల బోరుతలుపు లెత్తి 
రత్నాంకురంబుల రంగవల్లి రచించి, పట్టుపుట్టంబులం బడగ లెత్తి 
తే. లలితశృంగారరచన నలంకరించి, విబుధగంధర్వు లామనివేళలందు 
భీమనాథునినగరియారామరేఖం బూజ చేసిరి సహకారభూరుహముల. |101॥ 


క. కిసలయరసజిగ్రహిషా, వ్యసనాకులపికకుహూభవత్సంచమమై 
కుసుమసమయావతారము, రసముంచెను జగము లంగరాగాంబునిధిన్‌. | 102 ॥ 


ఉ. జాదురజాదురంబు మృడుచర్చరిగీతులు వారుణీరపా 
స్వాదమదాతిరేకములం జంద్రిక కాయంగ దక్షవాటికా 
వేదులమీందటన్‌ గనకవీణలు మీటుచుం బాడి రచ్చరల్‌ 
మోద మెలర్పంగా భువనమోహనవిగ్రహు భీమనాథునిన్‌. 103 | 


చ. అనువగు కౌనుదీ(గె లసియాడం బయోధరముల్‌ వణంకంగాం 
గనకమరాళకిరకలకంఠమయూరగణాధి రూఢలై 
వనితలు భీమనాయకుని వారక యేసిరి కమ్మందేనియల్‌ 
చినుకు పసిండిలేంజెజకుసింగిణివిండ్లను బుప్పబాణముల్‌. ||104॥ 


వ. తదనంతరంబ. |॥|105 ॥ 


ఉ. చంచలనేత్ర హేమరథ సౌధశిరోగ్భహకూటకోటిపైం 
గాంచనపత్రపద్మమునం గర్లికమధ్యమునందు నిల్వ ని 
ర్వంచన నేసె నంత బరివీర్తనచిత్రవిలాసలీల న 
ర్హించుచుం బుష్పబాణముల దేవశిఖామణి భీమనాథునిన్‌. 1106 | 


తే. ఆజ్ఞ వాటించెం గేలీవిహారములకు, భీమనాథుండు దేవతాగ్రామిణులకు 
గంధకర్పూరకస్తూరికాప్రశస్తవస్తుకోటులు నొసంగె నవారితముగ. 1107 ॥ 


వ. అప్పు డప్పురంబున నంగనాజనంబులు. |॥|108 ॥ 


మ. జిలుగులజెంద్రికవన్నెచేలలును గాశ్మీరాంగరాగంబులున్‌ 
వలిముత్యంబులభూషణంబులును భాస్వత్కేతకీపత్రికా 
విలసద్వేణులు. జొక్కమై మెజియంగా వేల్పుంజకోరేక్షణల్‌ 
లలి భీమశ్వరు రాజశేఖరునిం గొల్వ న్వచ్చి రొక్కుమ్మడిన్‌. |109॥ 


శా. బీజాపూరఫలేక్షుచారుమణికుం భీమేచకేందీవరాం 
భోజంబుల్‌ సమయాచితంబులుగ శంభుం జేరి కుంభస్థలీ 
రాజార్ధాభరణంబు దక్షనగరిరామాసముత్తుంగవ 
క్షోజద్వంద్వశిఖాంకురస్సురణం గై గైకొ న్విఘ్నరా జర్మిలిన్‌. |110॥ 


తే, we పల్లవోష్టములంబోలు, దాసనపుబువ్వుదండ గంధర ధరించి 
పసిడిబుజ్జటకొమ్ము చేపట్టి వచ్చె, భవునిం గొలువంగం బాతాళభైరవుండు. |111॥ 


చ. మగంటిమిం జెంద్రగుజ్జారసమంటినవామపదాంబుజంబుపై 
నిగళము నాసురాసురవినిర్జితమౌ బిరుదందె ఘల్లనం 
బొగడలు బొండుమల్లియలు పొన్నలు పావడచొళ్ళీయంబునన్‌ 
నిగిడిచి వీరభద్రుడు చనెన్‌ శశిమౌళిసమీపభూమికిన్‌. |112॥ 


వ. అప్పుడు as నింద్రాద్యష్టదిక్సాలకులును 
నందిభృంగిరిటేషేంభనికుంభకు దరచండీశ్వరమహాకాళప్రముఖు 
లగునసంఖ్యాతప్రమథులును 


సురగరుడోరగకిన్నరగంధర్వసిద్ధ సాధ్యవిద్యాధరరాక్షసులును 
భూతబేతాళశాకినీడాకినిగణంబులును  సమయోచితాలంకారంబులం 
వృషకేతునిం గొలిచియుండి రంత. 113 | 


Po 
లో 
లొ 


శౌ, wee శ్రీభీమేశ్వరస్వామి ని 
త్యూహం బగుసౌహృదంబున హరిబ్రహ్మాదులన్‌ భ్రూలతా 

జ్య Se చేని కనుగిర్చం జాగె గంగోదకా 

Ss పహృతి ప్రపంచములు దక్షారామమధ్యంబునన్‌. | 114॥ 

సీ. హేరాళముగం జల్లె నెలనాంగ యొక్కర్తు, కుంభోదరునిమీందం గుసుమరజముః. 

గుటిలకుంతల భృంగిరిటిమోమునం దోర్తు, తాశించె నొసల గంధంబుణసుపు 

పక్షంబు లక్షంచి వైచె గంధపుటుండ, వీరభద్రుని నొక్కనీరజాక్షి 

చెవిలో నం బాజంగం జిమ్మె గొ జ్ఞగనీటం గాలభైరవు నొక్కకలువకంటి 


తే. కొమ్మ యొక్కతె యందందం గొమరసామి 
యౌదలలముందు జవ్వాది యసలు గలిపె. 
బునుంగు మణికుంభమున నించి పోసె 
నొక్కపొలంతీ విఘ్నేశ్వరుని కుండబొజ్జమీంద. 115 |॥ 


ఉ. నేతులు నూనెలం బసుపునీరునం గుంకుమచెందిరంబులన్‌ 
నూతనగంధసారములను న్నానరించిరి కేలితంత్రముల్‌ 
కౌతుక మొప్ప దక్షువనికాపురవిథుల భూతకోటితో 
మాతృకగోగు నూకసతి నుండమదేవియు ఘట్టతల్లియున్‌. ||116॥ 


వ. అంత.|॥117|॥ 


తే. మాళవీదేవి శ్రీభద్రకాళిమీ(ద, బరిమళముతోడి చిబుబంతి పసుపుం జల్లె 
గాజుకుప్పెలం 'గస్తూరికాజలంబు, కర్ణికారాంబపై నించెం గర్లమోటి. 118 


ఉ. ఘట్టతరూద్ధతిం గరిముఖంబున బిలిచి గౌతమినదిం 
బుట్టీన సత్త్సవాసహజలపూరము? ద్రుస్సన నూందుచుం బురీ 
హట్టమున న్మధూత్సవవిహారము సల్పెను గౌరిదెవితో 
ల్పట్టి గణేశ్వరుండు సురభామిను లోలమునం దొదుంగంగన్‌. |119॥ 


మ. ప్రమదం బింపెసలార మేనకయు రంభామంజాఘోషాతి లో 
త్రమలున్‌ వెండియుం గల్గునప్పరసలుం దారాధిషోత్తంసునిన్‌ 
బ్రమయం జల్లిరి గంధసారముననుం బన్నీటం గాశ్మీరపం 
కమునన్‌ సంకుమదంబునం బునుంగునం గర్పూరఖండంబులన్‌. ||120|| 


తే. అచ్యుతునిమిందం జల్లె దుగ్ధాబ్దికన్య, భారతీదేవి పద్మజుపైన చల్లె 
శచి మహేంద్రునిం జల్లె వసంతకేలి, గంధకర్పూరకస్తురికాజలంబు. 121 | 


మ. అగురుం గుంకుమధూళియుం దిమిరసంధ్యారాగసంస్పర్శముం 
గగనాభోగము సంధ్యకాలముననాం గాన్సింప నాభంగికిం 
దగియెం జుక్కలువో లె దాండవగణాధ్యక్షుండు తుండంబున 
న్నెగయంజల్లిన సప్తసింధుజలవేణీబిందుసందోహముల్‌. 122 | 


వ. అట్టియెడ మున్ను _ కిన్నరులు చల్లిన బెల్లు నెజసిన 
ఘుస్ఫణకుసుమకేసరధూళీపాళియు, విద్యాధరసందోహంబులు జువ్వినం జిందిన 
మన్వంపుం జెందిరంబును మచ్చరించి విచ్చలవిడి హెచ్చుగా నచ్చరలు చిమ్మిన గ్రమ్ము 
కుసుంభాంభపూరంబును, నంగనాజనంబులపై సుడిసి తడిసి 
యార్ద్రాంగరాగశీకరాసారవాహిని యగుగంధవాహప్రవాహంబును, 
ధారాళకరాళరక్తచందనాంబు సంసిక్త వసుంధరాభాగంబును, గలయం గెంపుపెంపు 
సంపాదింప నకాండసంధ్య నావహించిన నందుచితవ్యవహారయోగ్యంబులై 
పొడసూపిన యంధకారంబునుం బోలె 
గంధర్వకరవికీర్యమాణకస్తూరికారేణువిసరంబులవలనను, 
గుసుమకస్తూరికాసాంధ్యరాగాంధకారంబులకు దోడై పొడచూప నేతెంచు 
చుక్కలచక్కదనంబునకుం దోబుట్టైన హయలపనాపాణిపల్లవవిక్షిప్తంబులైన 
పచ్చకప్పురంబు పలుకులును జెదర లంబోదరకపోలావలంబులవలన 
రోలంబనికురుంబంబులు Harms బరస్ప్సరసంవర్గార్థవశంబున వశంబులు 
సముద్ధతినిగుడించు పసిండితమ్మిమొగడలు మెండునుండుటయునుంగా 
మూర్తంబగు మకరకేతనభుజప్రతాపదావానలంబు ఛటచ్చటాశబ్దంబుల చాడ్పునం 
జెలంగుచున్న యక్షకర్ణమ ప్రక్షిప్త లాక్షాకరండసంఘట్టనస్వనంబులవలనను, దొట్టితొట్టి 
యెడనెడ మడువులు గట్టిన సజ్జకపు గొజ్జంగేసిరునందుం బ్రతిబింబించు 
నప్పరఃకాంతల వదనారవిందంబులలోపలం “బడి తేలియాడు వాడని 
చేమంతిబంతులవడువునై కొలంకులు చందంబు నొందం బువ్వాని కరిగెడి 
కొదువతుమ్మెదకదుపులను గదిరి తొరంగు 
గుహ్యకమండలీకృతపుండ్రేక్షుకోదండ పృష్టనిష్ట్యూతనూ తనకువలయాస్త్రంబులవలనను, 
నిశాటకరహాటముఖనఖసముముతంబైన సంకుమదపంకంబువలనను, నలుదెసల 
నంతంత జాజీపడియున్న * కమలమృణాలకాండంబువలనను, వరంబును 
బదిలంబుగా నమర్చిన కేదారంబు తెజంగు. దోచుటకు నీడై చతురహలికుండు జల్లు 
పరువపు మరువంపు మొలకల చెలువునం బెల్లుడులు 
ప్రమధథగణవిభ్రష్టవిమలహారయష్టిముక్తాఫలంబులవలనను వసంతర్హ్వారంభంబు 
త్రిభువనదృక్స్రియతమం బయ్యె. నయ్యవసరంబున. 123 ॥ 


తే. బహుళకస్తూరికామేఘపటలమునకు, శీకరాసారమయ్యె గొజ్జెంగనీరు 
వలుద వడగండ్లునయ్య నవ్వర్షమునకుం గామినులు చల్లు కర్పూరఖండవితతి. | 
124] 


వ. ఇవ్విధంబున వసంతోత్సవం బవధరించి భీమేశ్వరుండు హరిబ్రహ్మాదిదేవతలకు 
నింద్రాద్యష్టదిక్సాలకులకు 
నరకిన్నరకింపురుషసిద్ధనా ధ్యగంధర్వయక్షరాక్షన గణంబులకు 
భృంగిరిటికుంభనికుంభకుంభోదరవీరభద్రకు మారవిఘ్నే శ్వరనంది మ హాకాళపాతాళభైరవకాళభై 
ప్రఖ్యాతప్రమధులకు బ్రాహ్మ్యాది మాతృవర్గంబులకు  శక్తిచతుష్టయంబునకు 


శ్రీమహాలక్ష్మీ సరస్వతీశచీదేవీప్రభృతి _పరమపతివ్రతాతిలకంబులకు _ నప్సరస్త్రీలకు 
సముచితప్రకారంబులం గట్నంబు లిప్పించి దివ్యశ్రీ స్వయంభూత జ్యోతిర్లింగయూర్తి 
శక్తిస హితంబు పరమానందంబునం  బొందె. *" ననంతరంబు సప్తర్షులు 
గంగాజలసప్తగోదావరీజలంబుల నభిషేకించి పూజించి భీమలింగంబు నిట్లని 
ప్రత్యేకంబు ప్రత్యేకంబు స్తుతియించిరి. |125 ॥ 


సప్తముని స్తోత్రము 


తే. వేయుముఖములుగల కాద్రవేయవిభుండు 
నెజయశక్తుండు గాండంట నిన్ను( బొగడ 
నేకముఖమునం బొగడంగ నెట్లు నేర్తు 
నిన్ను శ్రీదక్షవాటికా నీలకంఠ. 126 | 


క. మిహిరలవంబులం దారా, గ్రహనక్షత్రముల వచ్చు గణుతింప భవ 
న్మహిమార్లవగుణరత్నము, లహికంకణ యెవరికైన నలవియె పొగడన్‌. 127 ॥ 


తే. అధికమైన తపంబు మూల్యంబుగాంగ, నర్ధదేహంబు గౌరికి నలముకొన్న 
జాణ దేవర నిను నాత్మ సంస్తుతింతు, దక్షిణాపథకాశికాధామ భీమ. 128 | 


క. ఎవ్వని కిరిటమునకుం, బువ్వై కడు నొప్పు నన్నభోవాహిని లే 
జవ్వనపు(దుహినరుచితో, న ఏలుపు భీమనాథు నభివర్ణింతున్‌. |129॥ 


క. అర్ధకపాలము కేలను, నర్ధనిశాసార్వభౌముం డౌదల నెడమన్‌ 
అద్ధాంగలక్ష్మి గౌరియు, వర్థిల్లంగ నొప్పు భక్తవత్సలుం గొలుతున్‌. | 130 ॥ 


క. సాధారణమతి సహజత, పోధను(గా దలంచి రతివిభుం డెవ్వనిదృ 
క్క్యోధాగ్నికి నింధనమగు, నాధూర్ణటి నహరహంబు నభివర్ణింతున్‌. | 131 | 


క. అస్తంగమితసురద్విష, హస్తన్యస్తత్రిశూలు నంతర్విధి సం 
విస్తృతవిజ్ఞానదయు, గన్తూరీసదృశనీలకంఠుని దలంతున్‌. 132 ॥ 


తే. విశ్వునకు శాశ్వతునకు విశ్వేశ్వరునకు, విశ్వరూపాత్మకునకు మహేశ్వరునకు 
శ్రీస్వీయంభూమహాసుధాసిద్ధలింగ, భీమనాథేశ్వరునకు నర్చ్పింతు మనను. ॥133॥ 


తే. భీమ భీమేశ్వరేశ్వర భీమనాథ, భవ భవారణ్యపావక భవ్యమూర్తి 
భర్గ ఫాలాక్షు భసితాంగ ఫణివిభూష, శిఖిశిఖాభాసమాన భజింతు నిన్ను. |॥134॥ 


తే. శర్వు సర్వేశ్వరేశ్వరు సర్వవంద్యు, శర్వు సర్వప్రదాయకు సర్వధాత 
శర్వు సర్వంసహామహీచక్రధరుని, శర్వు వర్ణింతు దేవతాసార్వభౌము. 1135 ॥ 


శా. వేదాతీతుని వేదవేద్యుని శివున్‌ వేదాంతవేద్యున్‌ భవున్‌ 
వేదాంతోపనిషద్రహస్యము+ జతుర్వేదీవిహారాలయున్‌ 
వేదాంగాదిపురాణముఖ్యవి లస తిద్వద్యాగమప్రక్రియా 
వేది న్నిన్ను భజంతు నెమ్మనమునన విశ్వేశ భీమేశ్వరా. | 136॥ 


క. కామేశ్వరు నీశ్వరునిం, గామితఫలదానకల్పకముం గామరిపున్‌ 


గామాతీతుని దేవ, గ్రామణి నిను నాశ్రయింతు గౌరీరమణా. 1137 |॥ 


క. ఆనందజ్యోతినిం బర, మానందానందమూర్తి నవ్యయునిం ద్రిలో 
కానందామృతదాయి మ,హానందుని వృషభవాహు నభివర్ణింతున్‌. | 138 |॥ 


సీ, ఓమహాలింగ యో మహాదేవుండ, యోమహాత్ముండ దేవ యోమహేశ 
యోమహాసంపత్స్రయోగదీక్షాదక్ష, యోమహాపాబంధ నౌఘదహన 
నీమూర్తిసంస్మృతి నినామసంన్మృతి, నీకధాశ్రవణంబు నిఖిలదురిత 
యూథాంధకారసూర్యోదయం బఖిలక, ల్యాణనికాయసంప్రాప్తిహేతు 
తే. వంబికాకుచకుంభద్వయాంగరాగ, పరిమళాసారవాసిత బాహుమధ్య 
దక్షిణాపథకాశకాంతర్విహార, గిరిశ శ్రీభీమనాథ రక్షింపు మమ్ము. ॥139 ॥ 


వ. అని సప్తబుషులు సంస్తుతించిరి. తదనంతరంబ యరుంధతీదేవియు 
హంసవాహనపశుసఖిచండికాపరిచారికాసముదయంబును ననేకప్రకారంబుల 
బ్రశంసించి యథాశక్తిం బూజించిరి. ||140 |॥ 


క. ఈ సప్తమునిస్తోత్రము, వ్రాసిన జదివినను వినిన వర్ణించిన గై 


వి 


లాసపతి దక్షవాటిని, వాసుండు జనులకు నభీష్టవరము లొసంగున్‌. ||141॥ 


వ. అనిన విని మంకణుండు మునీంద్రా సదాశివభక్తిమాహాత్మ్యం బింకను నా కెజీంగిం 
పవే యని యడుగుటయు వసిష్టమునీంద్రుం డిట్లనియె. ||142 ॥ 


గీ. కల్పవృక్షం బదేటికి గామధేను, సముదయం బేల యిష్టార్థసంపదలకు 
నిశ్చయంబుగ మనసులో నిల్చెనేని, చాలదా మర్త్యు రక్షింప శంభుభక్తి. 143 ॥ 


గీ. శంభుపదభక్తులకు వినాశంబు లేదు, కదియ వీశానుభక్తుల గల్మషములు 
నాదియందు( బ్రతిజ్ఞగా నానతిచ్చె, జంద్రచూడుండు నిజభక్తజనము(గూర్చి. ||144॥ 


సీ. భోగీంద్రభూషణు భూతిదిగ్గాంగుని, నాభిలశూలాయుధాగ్రహన్తుం 
గాకోలవిషనీలకంధరాభాగుని, గజచర్మ్శపరిధానకటివిభాగుం 
దాండవాడంబరోద్దండదివ్యాకారు, నజవిష్టువిబుధాధిపాభివంద్యు 
గంగాతరంగసంకలితోత్తమాంగునిం ద్రై క్యరక్షాప్రతిదానదక్షు 
తే. నీకు నాకారునొండె నొ డేవిభూతి, పతినిరాకారు6గాం జూచి బహువిధముల( 
బూజ సేయంగ నేర్చిన పుణ్యమతులు, వారు శివభక్తులందు రివ్వసుధలోన. ॥145 ॥ 


క. శివధనము మ్రుచ్చిలించిన, శివధన మన్యాయవృత్తి: జెడిపోవంగాం 
దవులక యుపేక్ష చెసిన, శివభక్తి ద్రహమండ్రు శివభక్తివిదుల్‌. | 146 ॥ 


గి. శివునికై భిక్ష చేసి యార్డించినట్టి, ద్రవ్య మావంతయేనియు( దా స్పృశింప 
కభవునకు నెవ్వం డొనరించు నర్పణంబు, వాడు శివభక్తముఖ్యుండు వసుధలోన. ॥ 
147 || 


క. మాటలు వేయును నేటికి, హాటకధాన్యాదిశివపదార్థములయెడం 
జేటున కోర్వమి తుదిం బరి, పాటించిన శంభుభక్తిపథము మునీంద్రా. | 148 ॥ 


సీ. మహనీయసంప్రితి మద్భక్తజనముల, నాదరించుచునుండు నత డొకండు 


ఫలములు. బక్వాన్నములు మాకు నర్పింప, కనుభవింపయుండు నతం డొకండు 
పంచాక్షరీమంత్రపాఠంబు నిత్యంబు, నాచరించుచునుండు నత డొకండు 
ననుం బ్రస్తుతించు నానాపురాణంబులు, సతత మావర్తించు నత. డొకండు 


తే. శిలల గాష్టంబులను మృత్తికలను నినుక 
లింగముల లెన్సగాంగం గల్పించి భక్తి 
నర్చనము సేయు నతం డొకం డనుచుం జెప్పు 
శివుడు భక్తవిమర్శను చేయునపుడు. |149॥ 


వ. అదియునుంగాక రాగద్వేషరయుషసంకులంబును 
గామక్రోధలోభమోహమద మాత్సర్యమహాగ్రాహాకులంబును 
బుణ్యపాపతోయమహాప్రవాహంబును నైన  యాసంసారమహాంభోరాశియందు. 
గర్మచోదితము లైనజంతువులు మునుంగుచు( దేలుచుం గొతతడవు సుఖంబును 
గొంతతడవు దుఃఖంబును ననుభవించుచునుండును. కలియుగంబున శివభక్తి 
యుత్సన్నంబై యుండు. |150॥ 


గీ. అతివిశుద్ధాత్మ! చతురంఘి గృతయుగమున( 
ద్రేతం బాదత్రయమున వర్తించుచుండి 
ద్వాపరంబునయందు. బాదములు రెంట 
నెలయు శివభక్తి యొకకాలం గలియుగమున. 151 |॥ 


గీ. కలియుగంబున ధర్మంబు కజవుగాన, నందు ధర్మంబు జేసిన యతండు ఘనుండు 
నిండువేసవి మరుభూమి నిర్మలముగం బేర్మి సలిలాన్నసత్రంబుం బెట్టినట్లు. 152 ॥ 


వ. అని మజీయు నొకప్రశ్నంబు చెప్పెదం బూర్వకాలంబున. | 153 ॥ 


గీ. అభవు నొకనాండు ప్రార్థించి యడిగె గౌరి, కలియుగంబున శివభక్తి గ్రాగిపోవు 
నఖిలలోకహితంబుగా నానతిమ్ము, భక్తివిజ్ఞానయోగంబు ఫాలనయన. ॥154॥ 


వ. అని భవాని విన్నవించిన మహేశ్వరుండు. |॥ 155 ॥ 


గౌరికి మహేశ్వరుండు భక్తివిజ్ఞానయోగంబుం జెప్పుట 


గీ. అడుగవలసినయర్థంబ యడిగి తీవు, క్రాగియుండెడు శివభక్తి కలియుగమునం 
బాపకర్ముండకాని యెప్పాట లేడు, వుణ్యకర్ముండు వికసితాంభోజనయన. |156॥ 


సీ. ఎప్పుడు కలియుగం బేతెంచుం గ్రమవృత్తిం బాపంబు లన్నియు; బ్రబలుచుండు( 
బాపంబు లొకభంగి బ్రక్షయంబొందిన, నామీద దృఢభక్తి నాటుకొనును 
నామీద దృఢభక్తి నాటుకొన్నప్పుడు, ధర్మంబు వర్తించు. దరతరంబు 
ధర్మంబు వృద్ధింబొందంగం జిత్తమున( బట్టు, లింగార్చనావిధి మంగళంబు 


గీ. అంతట విభూతి యలందంగ నాసపుట్టు, నంతమీందటం గల్గు రుద్రాక్షకలన 
పాశుపత మటమీందను బదిలపడును, ముక్తిలతికకు నదిగదా మూలదుంప. ॥|157 ॥ 


వ. మజీయు నొక్కటి చెప్పెద సదాచారనిరతు లైన బ్రహ్మక్షత్రియవైశ్యులును 
ద్రైవర్ణ్యశుశ్రూషాపరులై సత్యవాదు లైనశూద్రులును బతివ్రత లైనపుణ్యస్తలును 


నాత్మదర్శనంబునకు నధికారులు విశేషించి. |158॥ 


గీ. రాగవైషమ్యములు లేక ప్రజ్ఞ గలిగి, మనములోన విరక్తి యెవ్వనికిం గలుగు 
వాండె యధికారి బ్రహ్మకైవల్యమునకు, వీడువా( డని కులశుద్ధి వెదుకవలదు. |159॥ 


ర్‌ 


బహుజన్మసంశుద్ధి భాగ్యసంపదంగాని, యోగవిద్యాశక్తి నూన దాత్మ 
యోగసామగ్రికి నుచితసాధనములు, వాయుమార్గవిశుద్ధవర్తనములు 
నాడిపరంపరాక్రోడవాయుజయంబు, బలము చేతన్సి తొ భాగ్యమునకుం 
జిత్తంబు తనయాజ్ఞ చేసి వర్తించెనే, నిట్ట ట్టనంగంజాల వింద్రియములు 


గీ. యమనియమములు నాసనప్రాణనియతి 
ధ్యానమును ధారణంబు( బ్రత్యాహృతంబు 
ననసమాధియునాంగ నష్టాంగకలన 
బ్రహ్మయోగంబు విలసిల్లుం బద్మనేత్ర. 160 | 


గి. దేవి! సద్దురునాథోపదిష్టసరణి, మనుజు డష్టాంగయోగంబు ననువుపజీచి 
యంత నద్వైతభక్త్‌, గృతార్థుం డగుచు, నన్నుం గని ఘోరభవబంధనంబుం బాయు. || 
161 || 


వ. రజ్జుజ్ఞానంబున సర్పభ్రాంతి నివృత్తి యగుచందంబున యోగంబున నన్ను నాత్మం 
గనుకారణంబున నవిద్యానివృత్తి యగు ననిన, గృతాంజలియై త్రిపురహర! యోగం 
బెయ్యది? బ్రహ్మజ్ఞానం బెయ్యుది? యానతీవే యనుటయు. ॥162॥ 


గీ. శమము దమము తపంబును శ్రద్ధ తాల్మి 
మటి సమాధాన మనంగ నిర్మలవివేక 
సాధనము లాజుదెరువులు సంఘటిల్లు 
మోక్షమున కండ్రు నిగమార్థమూలవిదులు. 163 ॥ 


గీ. బలిమి నింద్రియంబులః బట్టి తెచ్చు, నది సుమీ యిందువదన ప్రత్యాహరణము 
సర్వసంసారదుఃఖప్రశాంతిహేతు, వెకచిత్తప్రకారంబు నిదియ సూవె. |164॥ 


వ. ధ్యానంబు సాకారనిరాకారంబులు సూవె. ||165 || 


గీ. నిర్గుణుని నిత్యశుద్ధుని నిర్వికారు, నాత్మ గనుట నిరాకార మనంగం బరంగు 
శేషనదిచంద్రరేఖాది'చిహ్నధారి, ననుం దలంచుట సాకార మనంగ వెలయు. ॥166 ॥ 


క. గురుండే యభవుం డభవుండే, గురుండని యభవునకు గురునకును భేద మెదం 
బరికింపని శిష్యున కే, గురుడ నభవుండనయి వానికోర్కులు దీర్తున్‌. ॥|167॥ 


గీ. రాజసము మాని శిష్యుండు ప్రకటభక్తి 
గురుని గొలువంగ దగు రాజుం గొలిచినట్టు 
వినయ మొప్పంగ నిశ్ళోకవృత్తి సౌఖ్య 
నిభృతుం డందు. ద్రివర్గంబు నీరజాక్షి. 168 ॥ 


గీ. సర్వభూతములందును సమత బూని, సత్త్వవిదుుడయి యెవ్వాండు సంచరించు 
నతడు శివభక్తుం డాతని నాదరింతు, నెట్టివేళలయందుః బూర్లిందువదన. ॥169 ॥ 


౧. పాపంబు పుణ్యంబు పాథఃప్రపూరంబు, దుర్వారమైనట్టి దుఃఖ మడుసు 
కాంతాదిసుఖము సైకతవేదికాస్టలి, కందర్పవికృతులు కరడములును 
బ్రాణభయంబు నక్రకుళిరనివహముల్‌, చేతోవికారముల్‌ క్షితిధరములు 
బహుళదారిద్ర్యంబు బడబాగ్నిపిండంబు, విషయాభిలాషంబు విషముగాంగ 


గీ. సమధికం బైనసంసారజలధియందు, మునుంగుచును దేలుచును గడముట్టంబడని 
జనుల కెల్లను మత్పాదసరసిజములు, తెప్పయై యుద్ధరించు నిందీవరాణి. 1170 ॥ 


క. కామక్రోధావేశ, వ్యామోహాదుల నిజాన్వయాచారంబుల్‌ 
వైముఖ్యము నొదించుచుం బామరసంసారజలధిం బడుదురు కుమతుల్‌. ||171॥ 


క. సుఖములు దుఃఖంబులుగా, సుఖములుగా దుఃఖములను జూతురు కుమతుల్‌ 
సుఖదుఃఖసమతం జూచిన , నఖిలభవాంభోధిం గడుతు రంబుజవదనా. |॥172 | 


మననుం గామక్రోధమదలోభముల కిచ్చి, సడలింరు రన్వయాచారసరణి 
నన్వయాచారంబు లట్లు మాసి చనంగ, వర్తింతు రన్యాయవర్తనమున 
నన్యాయవర్తనం బది కారణముగాంగం బడిమునుంగుదు రుగ్రభవపయోధి 
భవపయోనిధిలోనం బడియుండి కాంతురు, నరకకూపమున నున్మజ్ఞనంబు 

గీ. నిరయమునం బెద్దకాలంబు నికృతి బొంది, యిలకు వచ్చి జనింతురు హీనజాతి 
హీనజాతి జనించి పాపానువృత్తి, బాపు లగుచుండు రట నధఃపాతమునను. | 173 ॥ 


ర్‌ 


గి. ఎట్టిహినాత్మునకునైన నేన శరణ, మెట్టిపుణ్యాత్మునకునైన నేన దిక్కు 
నన్ను వర్ణింపమేలు మానవుల కెందు, సత్య మిది నమ్ము పహిమధామచారువదన. | 
174|| 


వ. అనిన విని భవాని యెద్దాని నెజీంగి భవార్లవంబువలన నిర్ముక్తులై 
పురాతనయోగీంద్రులు సనకసనందనసనత్కుమారసనత్సుజాతాదులు 
నిశ్సేయసంబు నొంది రమ్మహాజ్ఞానంబు సవిస్తరంబుగా నానతిమ్మనిన నమ్మహాదేవుం 
డిట్లనియె. ||175॥ 


మాలిని. శమదపరినిష్టా, సర్వభూతానుకంపా 
సమనిగమనివృత్తి జ్ఞానవృత్తి ప్రశాంతుల్‌ 
కమలదళనిభాక్షీ కలీనన్‌ గల్లు గట్టి నయ్యు 
త్తమునకుం జిరకాలస్థాయికైవల్యముల్‌. ॥176॥ 


గీ. చిత్తమున దుష్టియును నతుష్టియును లేక 
యొడలిలో నన్యుగ్భహమందు' నున్నభంగి 
నిస్సృహుండయి యుండంగ నేర్చెనేని 
యతండు ముక్తుండు పద్మపత్రాయతాక్షి. 177 |॥ 


గీ. అవనిగగనాగ్నివాయుజలాదులైన 
ప్రకృతిసంభూతముల వికారములం బాసి 
యున్న నామూర్తి బొడంగాన నొప్పునేని 
కతండు ముక్తుండు సుమ్ము హైమాద్రితనయ. ॥178 | 


వ. నిత్యానిత్యవివేకుండును నీషణత్రయవిరహితుండును సమాధిషట్కసంపన్నుండును 


నంతంరిషడ్వర్గవివర్ణితుండును నగువాండు ముముక్షుండు. 179 ॥ 


గీ. తత్పదార్థంబు పరమాత్మ తలిరుంబోణి, త్వంపదార్థంబు జివుండు తలంచిచూడం 
దత్త్వమారయ వేదసూత్రంబులోని, యర్థ మది చిత్తమందు నీ వలవరింపు. 180 ॥ 


గీ. ప్రత్యభిజ్ఞాన మనియెడి ప్రత్యయమున, విశ్రుతంబైన యాత్మ భావింపవలయు( 
బెద్దకాలంబునకు గన్న ప్రియవయన్యు, నానవాల్పట్టి తెలిసిన యట్లవోలె. ||181॥ 


గీ. త్రాడు జూచి భ్రాంతి దందశూకంబని, యాత్మవలనం దలంచి నట్టవోలె 
వేదశాస్త్రజనితవిజ్ఞానబలమున, దెలివి వడసి యాత్మ దెలియవలయు. |182॥ 


వ. నిత్యంబు సర్వగతంబు కూటస్థం బేకంబు దోషవర్ణితంబు భ్రాంతివశంబున భిన్నంబై 
తోచు, ఘటాకాశంబు మహాకోశంబు భిన్నంబుగా నేర్చునే? జీవేశ్వరులకు భేదం 
బెక్కడిది? పృథివ్యాపస్తేజోవాయురాకాశంబులు శబ్దస్పర్శరూపరసగంధంబులు 
మాయాసంసారప్రపంచంబు లేను సదా సాక్షిస్వరూపకుండనైన  జివుండనని 
సమాధినిష్టు లైనపెద్దలు తెలిసికొని పరమనిర్వృతి ననుభవింతురు. 183 ॥ 


సీ. ప్రణవాత్మవర్లరూపస్పర్శనామూర్తి, ప్రణవంబు మూండక్షరములు గలది 
యది పరబ్రహ్మ మేకాక్షరంబున నొప్పు, నది బుగ్యజుస్సామమందు నిలిచె 
ననులోమకము లుదాత్తాదిస్వరములు కా, లంబులు వర్లత్రయంబు లవియు 
వర్ణత్రయంబు సర్వంబు నంతర్భావ, మొందుట యది యేమి సందియంబు 
గి- గతినకార ముకార మకారములను, నాత్మమాయను జీవాత్మ నాటుకొల్పి 
జీవు నీశ్వరబుద్ధి భజింపవలయు, ధృతి దజుంగనీక యెప్పుడు మతివివేక. 184 


సీ. చైతన్య మెప్పుడు సర్వంబుః దానయై, విలసిల్లుచుండు నవ్వేళ గాని 
విశ్వభూతములను వీక్షించుం దనయందుం బరిపాటి నెప్పుడప్పాటం గాని 
సకలభూతములకు సంతసంబునుం బొంది, యెపుడు నర్తించు( దా నపుడు గాని 
యఖిలలోకములకు నధ్యక్షుం డైనను, నధ్యక్షుం డెప్పుడయ్యదనం గాని 
గి. తన్నుం గేవలమాత్మగాం దలంచి యిష్ట మతిశయము దృఢముగ జూచునపుడు 
గాని 
జన్మదుఃఖజరావ్యాధిశాంతికరము, బ్రహ్మవిజ్ఞాన మూరక పట్టువడదు. 185 || 


గీ. జ్ఞానసంపదంగాని మోక్షంబు లేదు, కర్మశతమున నేని యో నిర్మలాత్మ! 
జ్ఞానమనంగ వేదాంతవిజ్ఞాన మబల!, యితరవిజ్ఞాన మజ్జాన మెంచి చూడ. ॥186॥ 


కు Sa బల్పంబైన మహాపాతకముల హరియించును గం 
జానన! దిపంబించుక, యైనను హరియించుం గాదె యంధతమంబుల్‌. ॥187॥ 


గీ. వహ్ని సందీప్తమై మహాననమునందు సరసనీరసతరుల భస్మంబు సేయు 
బ్రహ్మవిజ్ఞానమును నట్ల ప్రజ్వరిల్లి, శుభము నశుభము నొకటిగా సుడిసికాల్చు. ||188॥ 


గీ. జలజపత్రంబు తనమీ(ద( జల్లియున్న యుదకబిందులతో గూడకున్నయట్లు 
బ్రహ్మవిజ్ఞాని తనమీద బడినయట్టి, విషయమలమున( బడకుండు విమలచరిత. ॥ 
189]॥ 


గీ. భక్షితం బైనవిష మెల్ల గుక్షి నజుగు, విమలమణిమూలమంత్రౌషధములచేత 


ననుభవించినవిషయంబు లట్టయలుగు, బ్రహ్మవిజ్ఞానమునం జేసి పరవ మునికి. | 
190|| 


శా. పూవుంబోణి! విశాలలక్ష్మి గనుచుం బుప్పంబు మూర్కొంచు వీ 
ణావాద్యంబులు వించు నిష్టమధురాన్నం బర్జి సేవించుచు 
న్వేవేభంగుల నిల్బుచు న్నడచుచు న్నిద్రించుచో యీశ్వరా! 
నీవే కర్తవు సు మృటన్న పురుషు న్వేధింప వేదోషముల్‌. |191॥ 


గీ. జ్ఞానవైరాగ్యసంపన్నుః డయిన పెద్ద, నెఖుగలేక యపహసించు నెవ్వండేని 
వాడు గాల్బంగంబడుం దీవ్రవహ్నిశిఖల, రౌరవాదికఘోరనారకములందు. |192॥ 


సీ, సజ్జనుంజైన దుర్దనుంజైన మూర్షనం బండితుండైన నాతండె ఘనుండు 
నిరపిక్షుం డాతండు నిర్వైరు డాతండు, సమదృష్టి యాతండు శాంతుం డతండు 
రా జిలజనులచేం బూజం గైకొనుమాడ్కి, నతండు దేవతలచే నర్చం గాంచు 
నతని పాదాబ్దంబు అంటిన భూభాగ, మఖలతీర్థములకు నభ్యధికము 
గీ. వానిజన్మంబు జన్మ మవ్వా(డు సుకృతి, వాండు ద్రొక్కినయి ల్లిల్లు వాండు దైవ 
మేకొజంతయు లేకుండు నింతి! యెబజుంగు, బ్రహ్మవిజ్ఞానమయనశీలి భాగ్యశాలి. ॥ 
193 || 


గీ. ఎవ్వనింటికి బ్రహ్మజ్ఞుం డేగుదెంచు , బ్రియముం గారుణ్యమును గల్లి భిక్షగొనంగ 
వానిం బితృదేవతలు హర్షవైభవమునం బొగడుదురు కేలివర్తనాభోగకముగ. ॥194॥ 


క. అనుభవపర్యంతం బెవ్వనిచిత్తము తత్త్వవీథి నర్తించు మహా 
తుని నాతనిం బొడంగను న, జనులకు నాక్షణమ కిల్చిషంబు లడంగున్‌. ||195 || 


గీ. అన్వయము పావనంబు కృతార్ధుండతండు, పుణ్యవతి వార్ధి వేష్టితభూతధాత్రి 
జెలంగియోలాడు నెవ్వనిచిత్తవృత్తి, సచ్చిదానందమయసుభాసాగరమున. |॥196॥ 


గి. శ్రద్ధ గురుభక్తి విశ్వాసనౌష్టవంబు, జరిగెనేం గల్లు వేదాంతసంగ్రహంబు 
జరగదా లేదునత్యంబు సత్య మిదియు, బహువిధోక్తులపనయింపు బ్రహ్మమిదియు. | 
197 || 


వ. ఈ యర్థంబులు దెవతాగురువిశ్వాసంబులు గలవారికింగాని ప్రకాశింపవని భవానికి 
భవుం డుపదేశించె నని మంకణునకు వసిష్టుండు చెప్పెనని శౌనకాది మహామునులకు 
సూతుండు వివరించి. |॥198॥ 


శా. ఆకల్పస్థిరధర్మవైభవ! దిశాహర్మ్యాగ్రసంస్థాపితా 
స్తోకస్ఫాటికకుంభవిభ్రమధు రాశుంభద్యశీ మండలా! 
రాకాచంద్రమసోవిరాజ నవభద్రా! వీరభద్రేశ్వర 
క్షాకాంతాగ్రజ వేమభూధవకృపాసంవర్థితప్రాభవా. ॥199॥ 


క. లింగనమంత్రి సహోదర, గంగాధరదివ్యచరణకమలనివాసా 
భంగాపరతంత్ర! సము, ద్రంగార్జున! యిందుధరధరాధరధీరా. ॥200 ॥ 


మాలిని. రవినిభశుభతేజా రామమాంబాతనూజా 
దివిజగురుచరిత్రా దేవయామాత్యపుత్రా 


భువనభవనకిర్తీ పుష్పకోదండమూర్తీ 
ప్రవిమలగుణసంగా రాయవేశ్యాభుజంగా. |201 | 


గద్య. ఇది శ్రీమత్కమలనాభపొత్ర మారయామాత్యపుత్ర _ సుకవిజనవిధేయ 
సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయప్రణీతం బై 


నశ్రీభీమేశ్వరపురాణం 
బనుమహాప్రబంధంబునందు. బంచమాశ్వాసము. 


శ్రీమహా గణాధిపతయేనమః. 
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః 


శ్రీ భిమేశ్వరపురాణము 


షజ్టాశ్వాసము 
ఆాారంార్ర్లావ్రుపంంాా 
శ్రీమహిత దక్షవాటీ 
భిమేశ్వరపాదపద్మపీఠాతిరసా 
సామర్థ్యనుప్రవృద్ధమ 


హామహీమా! బేండపూండియన్నామాత్యా. |1॥ 
వ. అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లని చెప్పందొడంగె. ॥2॥ 


సీ, వినుడు సద్యోముక్తివిభవైకకారణం, బామ్నాయవిద్యారహస్యపథము 
దక్షవాటిమహాస్థానమాహాత్మ్యంబు, వెండియుం బరిపాటి విస్తరింతు 
నాదిలోకేశ్వరి యఖాలతత్తే త్తేేశ్వరి, భోగమోక్షఫలానుభూత ధాత్రి 
సంపూర్ణవిజ్ఞానశాలిని కల్యాణి, శైలేంద్రతనయ హస్తములు మొగిచి 
గీ. పశుపళికి నిట్టులని విన్నపంబు చేసె, దేవదేవ! జగన్నాథ దివిజవంద్య! 
దేవతిర్యజ్మనుష్యాదిదీనసంస్థ, యభవ! కృప నాదు విన్నపం బవధరింపు. ॥3॥ 


వ. నద్యోముక్తిదం బెయ్యది? పుణ్యస్థానం బెయ్యది? యానతిం డనుటయు 
జగద్ధితార్థంబుగా నా వృషభధ్వజుండు భవాని నభినందించి యిట్లని యానతిచ్చి. |4॥ 


క. సద్యోముక్తికరంబును, సద్యస్సాఖ్యప్రదంబు సద్యోదురిత 
ప్రోద్యమభంగకరంబును, సద్యన్సకలార్థసిద్ధిసంపాదియునై. 5|| 


సీ, దర్శనమాత్ర నేదైవతగ్రామణి, జనులకు భోగమోక్షము లొసంగు 
నమృతాబ్ధిమధ్యంబునందు నేవేల్పుటేం డుర్వి లింగాకృతి నుదయమొందె 
మార్తాండుచే సప్తమౌనిముఖ్యులచేం బ్ర, తిష్ట: గైకొనియె నేదివ్యమూర్తి 
యప్పరస్సీ కటాక్షావలోకనకళా, పాథేయ మెవనికి బ్రాహుణికము 
గీ. విశ్వపతి భీమనాథనామేశ్వరుండు, శివుం డతండు వసించు నేక్షేత్రసీమ 
నట్టి శ్రీదక్షవాటీమహాపురంబు, భుక్తిముక్తికి రెంటికి బుట్టినిల్లు. 


వ. తొల్లి కృతయుగంబున నమ్మహాస్థానంబున సంశ్రితవ్రతులును 
ద్రికాలవిహితాచరితస్నానులును భస్మోద్ధూళితసర్వాంగులును 
రుద్రాక్షమాలికాభరణులును జటా వల్కలధారులను శంభులింగార్భపరాయణులును 
నగుమహామునులు పెద్దకాలంబు ఘోరతపంబుం జేసిన  నత్తపోధనుల 
యుత్తమతపంబునకు( జిత్తంబునం బ్రసాదంబు వహించి మంకణసంకల్పకల్పవృక్షం 


బగునయ్యహికంకణుండు ప్రత్యక్షంబైన నద్దక్షవాటికాధ్యక్షుని సాక్షాత్కారంబు వీక్షించి 
పరమర్షులు హర్షోత్కర్షంబునొంది యందంద ద దండప్రణామంబు లాచరించి 
హస్తారేవీందంబులు' మొగీడ్చి యిట్లనిరి. |॥7॥ 


గీ. ఓసదాశివ! యోదేవ! యోమహాత్మ! 
యోవిరూపాక్ష! యోమహాదేవ! యభవ! 
వరముం గృప పసేయు మీదక్షవాటమునకు 
మ్రైక్కదము మేము మీపదాంభోజములకు. |8॥ 


క. సద్యోభోగశ్రీయును, సద్యఃజైవల్యవిభవసౌలభ్యంబు 
న్విద్యాసముద్యమంబు న, విద్యానాశంబు దక్షువీటికి వలయున్‌. 9 ॥ 


చ. అనగ బ్రహృష్టచిత్తుడయి యర్ధశశాంకకిరీటుం డప్పు డి 
ట్లను దగనూర్ధ్వరేతనుల కమ్మునిముఖ్యులకు న్విశుద్ధవ 
ర్రనులకు నిచ్చితి న్వగము దక్షునివిటికి దక్షవాటికి 
న్ననుపమరళత్నపేటికీ మనఃప్రమదావహవస్తుకోటికిన్‌. [10|| 


గీ. ఎల్లకాలంబు నుండెద నిచట నేను, మొదలి మామామయారామపదమునందు 
వెండిగుబ్బలిపైవేడ్క వీడుకొల్సి, మేరునగరాజుపైం జాలమెచ్చు వదలి. ॥11॥ 


సీ. అగ్రజుండైనను నంత్యజుండైనను, బూబోడియైనను బురుషుండైనం 
బరమమూర్ధుండైనః బండితుండైనను, దారిద్రగుండైన ధనికుడైన 
బలవంతుంజైనను బలహీనుండైనను, బ్రాయంపువాండైన బంగువైన 
నాస్తికుండైనను నన్ఫతవాదియునైనం, బరంగ గార్జభమైనం బందియైనం 
తే. "గీటకంబైన బకమైనం గ్రిమియునైనం బాదపంబైనం దృణమైనం బ్ర బ్రాణరహిత 
మె రహిని 'దక్షవనచతుర్ద్వారసీమం, బొందు గై వల్యకళ్యాణభోగలక్ష్మి. [12|| 


ఉ. ప్రాణవియోగవేళ నరపక్షిమృగాళికి దక్షవాటికా 
క్షోం ణినిం దారకంబుం బురసూదను డానతి యిచ్చుచుండంగన్‌ 
బాణిబిసప్రసూనములం బయ్యద న్‌ 'య్యన వీచుచుండు శ 
ర్వాణి త్రిలోకమాత బలవన్మరణశ్రమభారశాంతికిన్‌. ॥13 | 


తే. తూర్పుదిశకును లవణపాథోధి సీమ, దక్షిణమునకు వృద్ధగౌతమియె సీమ 
పడమటికి రాజమాహేంద్రపట్టనంబు, ద్యుమ్నపతిదిక్కునకు సీమ తుల్యభాగ. |॥14॥ 


వ. ఈ క్రమంబున సీమావిభాగంబు లేర్చడిన భీమమండలంబు భుక్తిముక్తిప్రదంబు. 
వహ్నిసంయోగంబున శుష్కకాష్టంబులు హరణంబైనచందంబున దర్శనమా త్ర 'త్రంబునం 
బాపొఘంబును నదిభస్మిభావంబునుంబొందింపంజాలును. ప్రాణవియోగ కాలంబున 
జంతుకోటికిం గాలకంధరుండు తారకబ్రహ్మవిద్యారహస్యార్థం బుపదేశించును. 
కానిమాత్రంబైన ధనంబును బిడికండు ధాన్యం బైన నిచ్చుదోతకు ననంతఫలంబు 
చెందు. శ్రద్ధాసమన్వితంబుగా శివయోగికిం బెట్టిన  భోజనంబును నిచ్చిన వస్తంబును 
భవబంధవీధ్వంసనంబులు. జపహోమదాన తపోధ్యానసమాధియోగంబులు " గలుగు 
పుణ్యులకుం గొలంది లేదు. హిమవత్సర్వతంబునం గోటివర్షంబులు 


తపంబుచేసినఫలంబు ఘటికార్థోపవాసమాత్రంబునను, వారణాసియందుం 
గోటిబ్రాహ్మణులకు భోజనంబుపెట్టినఫలంబు భిక్షునకు నొక్కభిక్ష 


యిడినమాత్రంబునను, గురుక్షేత్రంబున సూర్యగ్రహణకాలంబునం 


దులాపురుషదానంబు  చేసినఫలంబు నొక్కభూనురాతి కథితి కభ్యాగతికి 
శివయోగులకు. బెట్టినభోజనమాత్రంబునను, దక్షవాటికాపుణ్యక్షేత్రంబున 
సంభవించు. |॥15 ॥ 


తే. భీమలింగంబు త్రిభువనస్వామి యెపుడు, సన్నిధానంబు. గైకొనియున్నకతనం 
దీర్ణములలోన నుత్తమతీర్థ మయ్యె, దక్షిణానందవనవాటి దక్షవాటి. 16 ॥ 


తే. ఘనత శివగంగయును రుద్రగంగ యనంగం గూపములు రెండు దక్షవాటిపురమున 
మొదలి మది పాపములనెల్ల నుదకంజాలు,నొకటి పితృదేవతల దృప్తి మనుపనోపు. ॥ 
17|| 


ఆ. అని వరంబు లిచ్చి యంతర్హితుం డయ్యె, నిందుమౌళి బుషుల కెట్టయెదుట 
వార లోన్నమశ్శివాయ యంచు బరించి, రొక్కమొగిని దిశలు పిక్కటిల్ల. ॥18॥ 


సీ. పంచాక్షరీమంత్రపారాయణంబులు, పరియించుచును స్పష్టఫణితితోడ 
నెచ్చటి కేగితో యెఖుగకయున్నార, మెచటికి విచ్చేయ కిచట నుండు 
మనుచు. బ్రార్థింపంగ నౌగాక యనిపల్కి, బుషులు చూడంగం జూడ నిందుధరుండు 
భీమనాథేశ్వరు కామితార్థప్రదు, కామితదివ్యలింగంబుం జొచ్చె 
తే. మెజుంగు మేజచినపగిదిని మెజయ దీప్తి, నద్భుతంబును బొందిరి యపుడు వారు 
గౌరి! యిది భీమలింగంబు గౌరవంబు, దక్షవాటీపురీమహాస్థానమునను. 19 | 


వ. అనంతరం బమ్మునిశ్వరులు నియమశ్రద్ధాతాత్సర్యంబు లొప్ప సప్తర్షిసమానితయగు 
గోదావరి. గనుంగొని పరమానందంబున. ॥20॥ 


శ్లో. దేవి! శంభోర్టటాజూటనివాసిని! శివప్రియే! 
లోకరక్షణ కార్యార్థ, ముద్భూతాయై నమోస్తు తే. 21 | 


శ్లో. ఏకేనైనస్వరూపేణ, భీమనాథస్యసన్నిధా 
సదా సన్నిహితా స్యత్ర, గోదావరి! నమోస్తు తే.॥22॥ 


క. అని సంస్తుతించి యందజు, మునిగణములు మంకణముని మునుకొని వికచ 
తృనకారవిందసౌరభ, ఖనన యగునయ్యిటినీటం గౌతుక మొప్పన్‌. |23 ॥ 


వ. అఘమర్షణస్నానమాడిరి. ||24|| 


తే. అఖిలకాలంబు నొకప్రవాహంబుతోడ, భీమలింగంబు సేవించి బెరసి ప్రేమ 
యొరసి మదినుబ్బుపాతాళ మొరసిహారి, సప్తసింధువుమున్నీటి సంక్రమించి. ॥25 ॥ 


తే. భీమలింగంబుమ్రోల గాంభీర్యసలిల, పూరమగుచుండు నేకాలమును సమృద్ధి 
దనిసి తగ బాజుచుండు నిత్యమ్ము ఘన ము,దారజలనిధి సప్తగోదావరంబు. 26|| 


ఉ. ఏట మునింగి లేచి పరమేశ్వరుమందిరసౌధవాటికా 
హాటకకుంభమున్‌ గని షడక్షరమంత్రము జిహ్వం గూర్చి వా 
చాటత సత్యతత్తుండగు శాంభవయోగివరేణ్యుం డేలజం 
జాటపుసంసృతిం బొరలి చచ్చుచుం బుట్టుచు నుండు బార్వతీ. ॥27 ॥ 


చ. కొడుకులు నీవు నేం బ్రమథకోటి విరించి సరోజలోవనుం 
డుడుగణరాజఖేచరమహోరగకిన్నరసిద్దసాధ్యు లె 
ప్పుడు గొలువంగ వైభవము సొంపీరివోవగ దక్షవాటి నుం 
డెడు శివు భీమనాయకుం దటిన్యవతంసు భజింప మేలగున్‌. ॥28॥ 


క. సప్తాశ్వసంప్రతిష్టుని, సప్తమునీశ్వరప్రధానసంస్థితు నంత 
ర్లుప్తస్వరూపుం ద్రిభువన, గోప్తను భీమేశ్వరేశు. గొలువుము తరుణీ. ॥29॥ 


వ. భీమనాథమహాస్థానంబు సర్వకామార్థసాధకంబు; సంవత్సరంబును గొలువ 
ముక్తిప్రదాయకంబు' సూర్యుండు మేషరాశియందుం జిత్రానక్షత్రంబున వసియించి 
యుండు చైత్రమాసంబున సప్తగోదావరంబున( బ్రాతస్స్నానంబుం జేసి యథాశక్తి 
విప్రులకు దగినదానంబు లొసంగి, భీమనాథుండ నగునాకు 
నమస్కారాభిషేకపూజానైవేద్యంబు లాచరించి నరుండు సక్తభోజి యయ్యును నట్లె 
భానుండు వృషభరాశియందు విశాఖానక్షత్రంబు నాశ్రయించియుండు 
వైశాఖమాసంబునను, _ బ్రభాకరుండు మిథునంబునందు జ్యేష్టానక్షత్రంబునందు 
నిలిచియుండు జ్యేష్టమాసంబునను, రవి కర్కాటకంబున భగదైవతంబైన నక్షత్రంబున 
నాషాఢథమాసంబునం గూడియుండ(గను, శ్రావణమాసంబున శ్రవణనక్షత్రంబున 
సింహరాశియందు మార్తాండుండు నిలిచియుండంగను, భాద్రపదమాసంబునం 
బూర్వాభాద్రానక్షత్రమున. గన్యారాశియందు భానుం డుండంగను, 
నాశ్వయుజమాసమున నశ్వినీనక్షత్రంబునందు. దులారాశియందు. జిత్రభానుండు 
నిలిచియుండంగను, గార్తికమాసంబునం గృత్తికానక్షత్రంబున వృశ్చికరాశిని సూర్యుం 
డుండంగను, మార్గశీర్షమాసంబున ధనూరాశియందు  మృగశిరానక్షత్రంబున 
నభోమణియుండంగను, “ బుష్యమాసంబునం బుష్యనక్షత్రంబున మకరరాశియందు 
లోకబాంధవుం డుండంగను, మాఘమాసంబున మఘానక్షతంబునం గుంభరాశి యందు 
మిహిరుం డుండంగను, ఫాల్గునమాసంబున నుత్తరానక్షత్రంబున మీనరాశినిం 
దెనకరుం డుండంగను, బూర్వోక్తప్రకారంబున శైవవ్రతాచారంబులు నడపిన 
మనుజుండు, పాతకంబులవలన విముక్తుండగును; వెండియు యజ్ఞతీర్థం బను 
తటాకంబు సకలతీర్థరాజంబు. |30 ॥ 


సీ. మేషరాశిస్థు(డై మిహిరుం డుండగం బర్వ, తిథి న్నాతు డగుచు దత్తీర్థమందు( 
దనయథాశ్‌క్తి- గాంచనము విప్రుల కిచ్చి, పాతకంబులం బాయు బంచేజను(డు 
వృషభంబునం దట్ల వెండి మార్తాండుండు, మిథునరాశిం దగమెచ్చు మీజు 
స్థితి గర్కటకరాశింగృతస సప్తగోదావ, రాభిషేకుండు దోష మపనయించు. 

తీ. దప్ప కాషాఢసితచతుర్దశిని సింహ, కన్యలను సూర్యసంగమకాలమునను 
జన్మతారయందున సంధులందు, యజ్ఞకుండవయస్స్నాన మఘరహంబు. ॥31॥ 


తే. భానుమంతుండు తులమీందం బవ్వళింప, యజ్ఞకుండతటాకంబునందు. గ్రుంకి 
బ్రహ్మహత్యాదులైన పాపనిచయములం బంచబంగాళముగం దోలుం బంచజనుయ. | 
32|| 


క. ఆదిత్యుడు వృశన్చికమునం బాదం బిడినట్టివేళ బావనతిథి సూ 
ర్యోదయమున యజ్ఞతటా, కోదకమున( గ్రుంకి మనుజుం డొడుచు నఘంబుల్‌. 33 ॥| 


తే. ఇనుండు కోదండరాశియం దెక్కియుండ, రుద్రనక్షత్రమునను మర్త్యుండు నియతి 
యజ్ఞకుండపయస్స్నాన మాచరించి, సృష్టిలో దోలుం బాతకశ్రేణి నెల్ల. |34॥ 


తే. మకరరాశిస్థుండై భానుమంతు( డుండ. 
బుష్యనక్షత్రమునం బ్రొద్దుపొడుచునపుడు 
భానువాసరమున యజ్ఞభద్రసరసిం 
ర్రుంకి పాతకచయముల పొంక మణంచు. ॥35 ॥ 


క. మాఘమునం గుంభరాశి ని, దాఘద్యుతి యుండ సప్తతాపపవాహి 
న్యోఘమున మునుంగునరుం డఖి, లాఘవిఘటితుం డగుచుండు హావప్రొఢిన్‌. | 36॥ 


తే. ఫాల్గునంబున నుత్తరాఫల్లునినిని, మీనరాశిని సూర్యుండు మెలంగుచుండ 
సప్తగోదావరాభిషేచనము "సియం బాతకవ్రాతములనెల్ల భంగపరచు. |37॥| 


మ. ప్రతివేళం దగ మర్త్యుం డీక్రియం జరింపంబాడి యంగీకృత 
వ్రతుడై దక్షిణకాశియందు 'బహుళస్వర్గాపవర్గార్థమై 
శీతికంఠప్రియమందిరంబయిన యీక్షేత్రంబునం' దెచ్చటన్‌ 
మృతుండైయున్న నరుండు పొందు గమికర్మీభూతకైవేల్యమున్‌. ॥38॥ 


క. కనకం బణుమాత్రంబై, నను దక్షారామనగర నైకటికమహా 
మునిసింధువుదరి దానం, బొనరించుట మేరుదాన ముర్విం దలంపన్‌. | 39 ॥ 


తే. వర్తనం బెల్ల శంభుసేవావ్రతంబు, మాలలెల్ల బంచాక్షరీమంత్రరాశి 
భోగమోక్షనివాసైకభూమియైన, దక్షపురినున్న జనుల కోతలిరుంబోణి. |40 ॥ 


వ. దక్షారామమాహాత్మ్యం బవాజ్మానసగోచరంబు. భీమనాథ మహాదేవ 
దివ్యశ్రీపాదపద్దుసేవావ్రతంబువలన నెట్టి పాపకర్ముండును 
భోగమోక్షపదవీ సామ్రాజ్యపట్టాభిషేకమ హాదివ్యపదవి నొందు. 
సర్వశాస్త్రసిద్ధాంతమతాంతరంబులకు oe aps యిమ్మహాస్థానం బేకవటీభూతంబు 
సద్యోవవ్‌క్తిప్రదంబు సద్యఃపరిజ్ఞానసదనంబు సద్యఃకళాసమృ ద్ధిప్రదంబై యుండునని 
దయార్దుమానసుండై వృషభధ్వజుం డాదేవి నుద్దేశించి హర్‌ నీవడిగినయర్థంబు 
సర్వంబు సమర్థించితి. చిత్తంబున నవధాసంబు సేయుమనినం పతికి గరంబులు 
మొగిడిచి మొక్కి భవాని హర్షోత్కర్షంబు నొందె. నీరహస్యం బేనును గురుముఖంబున 
నెజీంగి ప్రసంగవశంబునం బ్రహ్మవేదులగు మీకు నుపదేశించితి. 41 | 


శా. సద్యోముక్తిప్రదంబు దక్షనగరీస్థానంబు విశ్వేశ్వరుం 
డాద్యుం డవ్యయుం డానతిచ్చె' నిది వేదార్థంబు; సద్యోవిము 
క్ష్యుద్యోగం బనుపేక్షయైన నది నుం డండోక్కతీర్థంబు ష పు 
ష్పోద్యానం బనం గాల మందు( గడుపన్‌ యోగీంబు భావింపంగన్‌. ||42 || 


వ. మణియు భీమలింగమాహాత్మ్యంబు భవకలుషనాశనంబు 
బ్రహ్మవిష్దుపురందరాదులకు( గల్పకోటిశతంబులనైన వచియింపనలవిగాదు. 
అయినను నా నేర్చువిధంబున నింక వర్ణించెద. ॥43॥ 


తే. భువనములమూ(టియందును బొబ్బవిడుచు, నంతదాశనె యితరతీర్థాదులెల్ల 
నపుడు భేదంబు లేదని రవనిమీంద, దక్షవాటీపురీభీమధామమహిమ. faa] 


సి. దక్షుండు పొట్టేలితల ధరించినయవ్లు, భారతి ముక్కు గో ల్పడినయపుడు 
boos బోసివోయినయప్టు, విష్ణునిచక్రంబు విజిగినపుడు 


అగ్నినాలుక లేడు నౌడుమాసినయప్పు, డుడురాజు పొట్టిగు జ్ఞుజికినపుడు 
జన్నంపుటిట్టిమస్తకము ద్రెళ్ళినయషప్టు, వడిదక్షుతల చిచ్చువడీనయపుడు 
తే. ప్రాణభయమున ముక్తిసంభ్రమము మెబియ 
నమ్మహోత్సాతకాలంబునందు వ మునులు 

దైవగంధర్వసిద్ధవిద్యాధరులును 

నేమమున గొల్లు రెవ్వాని నెమ్మనమున. ॥45॥ 


సీ. దుగ్ధాభ్ధిమంథనోద్భూతహాలాహల, జ్వలనమేచకకంఠ శరణు శరణు 
గిరిచాపనిష్ట్యాతహరిశిలిముఖదరగ్ధ, పురగోపురాట్టాల శరణు శరణు 
సింధురాంధజలంధరాంధకవ్యాఘ్రాది, సురకంటకధ్వంస శరణు శరణు 
విలయసంధ్యాకాలవికటతాండవకేళి, జర్దర బ్రహ్మాండ శరణు శరణు 
తే. శరణు ఖేచరదేవతాసార్వభౌమ, శరణు త్రై క్యసతతరక్షాధురీణ 
శరణు దక్షిణకాశికాస్థాననిలయ, శరణు నిమషం శరణు శరణు. ||46॥ 


క, హర! సర్గస్థితినాశన, కర! సంసారాబ్ధితరణఘన తరచరణాం 
బురుహప్టవ్‌! రక్షింపుము, శరణాగతులైనమమ్ము( జంద్రాభరణా. ||47॥ 


క. అపరాధశతము లోగొను, మపరిమితకృపావిధేయ యార్తశరణ్యా 
త్రపుసీకుసుమాభరణా, కపర్ది! జటాజూటకోటిఘటితశశాంకా. | 48 ॥ 


తే. సుప్రకాశుండవగు మునిశ్వప్రకాశ, శర్వ! సర్వేశ! త్రిపురభంజన! గిరీశ! 
యనుచు నందంద నందజు నభినుతింప, నచట భీమేశ్వరేశ్వరుం డభవుం డపుడు. ॥ 
49|| 


ఉ. సన్నిధిచేసి వారలకు శాక్కరకేతుండు సుప్రసన్ను(డై 
యెన్నిక కెక్కంగా వరము లిచ్చె ననేకము లింతనుండి నా 
మన్నన దక్షవాటిక సమస్తమవావలయంబులోన నా 
పన్నుగందీర్థరాజపదభాజన మయ్యెడు నెల్లకాలమున్‌. |॥50॥ 


క. ఈ దక్షారామమునకు, మేదిని(గల తీర్థకోటి మిగులకయుండున్‌ 
మేదురకరుణాగరిమను, సాదరముగ “ఖచరసిద్ధజనహితబుద్ధిన్‌. [51|| 


తే. దక్షుం గీర్తించి యాచంద్రతారకంబు, దక్షవాటిక సకలతీర్థంబులందు 
నుత్తమంబుగ వరి మిచ్చి యుందు మిచటి, నేర్చుగను నేరికినిముందు నేను 
నుమయు. 52|| 


న్‌ యజ్ఞకుండంబునయందు. దీర్ధంబాడుం బాయ కెవ్వండు నా భక్తు డతండు 
గ్రుంకు టేపులు సప్తగో దావరంపునం బాయ కెవ్వండు నా భక్తుః డతండు 
ద్వాదశక్షేత్రయాత్రావిధాన మొనర్చుం బాయ కెవ్వండు నా భక్తు డతడు 
దక్షవాటీమహాస్థానంబునం దుండు, బాయ కెవ్వండు నా భక్తుం డతండు 
తే. తెరువునడీచెడువారికి నిరవు చేసి, ధాన్యములు నెయ్యి నూనె వస్త్రములు లవణ 
మాదిగాంగల యాత్రాపదార్థసమితిం బాయ కెవ్వండు పెట్టు నా భక్తుం జేతడు. 53|| 


క. మాటలు వేయియు నేటికి, జాటించెన్‌ శివుడు వేడ్క జగములలో ము 
న్నీటి దరి దక్షవాటికి, సాటిగం దీర్థములు లేవు సత్యము సుండి. ॥54॥ 


తే. బ్రహ్మవిద్వాంసులకుం బాశుపతియతులకుం బెట్టు ధనధాన్యవస్త్రాన్నభిక్ష మెవ్వం 
డక్షయగుణంబుగాంగ నీదక్షవాటి, వాని కలవడు “నిజము కైవల్యపదవి. 55|| 


తే. చప్పరంబొండె గుడియొండె జవికయొండె( 
గలుమఠం బొండె నిల్లొండెం గట్టి పెట్టి 
బ్రహ్మయోగీశ్వరుని నుంచు భక్తి నెవ్వం 
డతండు మాన్యుండు పూజ్యుండు నతులితముగ. |56॥ 


వ. తొల్లి జలంధరగంధగజపుండరీకాంధకాసురాదు లగుమహాదెత్యులు భువనత్రయం 
బాక్రమించిన శక్రుండు భయబభ్రాంతుండై 
దేవగణదేవమునిసిద్ధ సాధ్యవిద్యాధరోరగగరుడగంధర్వకిన్నరకింపురుషాదులం 
గూర్చుకొని బ్రహ్మకు విన్నవించిన విరించియు వారిం దోడ్కొని పాలమున్నీటిలో 
ఫణిరాజతల్పంబుపై. బవ్వళించిన పాంచజన్యధరునకు విన్నపంబు చెసి 
సంస్తుతించినం గైటభారి హాటకగర్భుని విన్నపం బవధరించి చింతాభరంబున 
నొక్కింతదడ వూరకుండి పుండరీకాసనుం జూచి యిట్లనియె. ॥57 ॥ 


తే. విరభద్రుండు చక్తంబు విజీచి దక్ష 
యాగమున నాడు భక్షించె నాగ్రహమున( 
జెఐికు శర్కరపాకంబు  చేసినట్టి 
చక్కిలముంబోలె ఛటఛటా శబ్ద మొప్ప. ॥58॥ 


ఉ. కోపము చిచ్చునం బడిన కూరిమితల్లి బుణంబు దీజ ను 
దీపతరాగ్రహంబునను దేవతలం గడుభంగ పెట్టంగా 
నేపున నేను మార్కొని పయిం బజతెంచిన మంతమాత్రలో 
జాపరమేశ్వరా యనుచుం జక్రము మ్రింగిన నోహటించితిన్‌. 159 | 


తే. తెగువ దక్షునికంఠంబు ద్రెవ్వనేసి, వ్రేల్చె. దల వధ్వరాగ్నిని విరభద్రుం 
డాప్రజాపతి మెడమీంద నక్షణంబ, నగుచుం బొట్టేలితలం దెచ్చి నాటుకొలిపె. | 60॥ 


వ. అప్పు డవ్వీరభద్రుని తేజోవిశేషంబును గనుంగొనం గన్నులు మిజుమిట్లు గొన 
వెజఖచజచి యెలుంగు డించి తొలంగితి నాటనుండియు. | 61 ॥ 


శా. పట్టంగైదువులేక విన్న నయి నా బాహార్గళుల్‌ చూడుండా 
యిట్టుంగాక సురేంద్ర! బాధపడి మీ రిబ్భంగి దుఃఖింపంగాం 
గట్టాపో యిటు మిన్నకుండుదునె శీఘ్రంబిప్టు భీమేశ్వరున్‌ 
ముట్టంగొల్బెదం జక్రలాభమునకై ముగ్దేందుచూడామణిన్‌. |62 | 


వ. అని పలికి నలినసంభవేంద్రాదు లగునిర్దరులం గూడి సరోరుహాక్షుండు 
దక్షారామంబునకు వచ్చి. శివగంగాకూపంబునం ద్రిషవణస్నానంయబు చేసి 
భస్మోద్ధూతగాత్రుండును, ద్రిపుండ్రాంకితమస్తకుండును, రుద్రాక్షమాలికాధరుండును, 
జటావల్కలసంయుత్తుండునునై నిత్యంబును సహస్రపద్మంబులం బూజం గావించుచు 
భీమనాథిశ్వరేశ్వరు సేవించుచుండె నంత. గొంతకాలంబునకు. ||63 ॥ 


క. ఈభంగి వేయుదమ్ముల, నాభుజగాభరణు నెప్పు డర్చన సేయన్‌ 
శ్రీభీమేశుండు కమల, నాభుని మనమరయ నొక్కనలినము దాంెన్‌. ||64॥ 


తే. తంబనూరును దొబదితొమ్మిదియును 
జలజములు పూజ చేసెను శార్జ పాణి 
వేయింటికి నొక్కపద్మంబు వెలితియైన 
నహహ నియమంబునకు భంగమయ్యె ననుచు. ||65 | 


చ. కటకకలాపసంఘటి తకమ్రమణిద్యుతిపాటవంబునం 
జిటికినవ్రేలిగోరంగొని చిజ్జునం దీసెను లోచనంబు బ్ర 
స్ఫుటకమలంబు వేగహరి పూన్సెం దటుక్కున దక్షవాటికా 
కటకవిలాసినీవిటశిఖామణికిన్‌ హరిణాంకమౌలికిన్‌. | 66 ॥ 


క. కైటభవిరోధిభక్తిర, సాటోపం బెసంగ వనరుహాలోకన ము 
దాటించి భీమనాథుని, హాటకపదపిఠి లోచనాబ్దముం బెట్టన్‌. || 67 ॥ 


మ. నిడువాలుం గుడికన్ను పాదములపై నేమంబుతో బెట్ట న 
ప్పుడు ప్రత్యక్షము బొంది నీలగళుం డంభోజాక్షునిం జూచి నేం 
గడుహర్తించితి నిచ్చెద న్వరము వేకైకొమ్ము నా నమ్రుండై 
యడిగెన్‌ శౌరి జగత్రయోద్ధరణలీలావక్రమునన్‌ జక్రమున్‌. 68 ॥ 


తే. భీమనాథుండు త్రిభువనస్వామి యిచ్చె, నస్తకులదైవమననొప్పు నాయుధంబు 
హరికి నటమున్న యిచ్చెం జంద్రార్ధమౌళి, వికచపద్దోపమం బైనవెడందకన్ను. | 69 ॥ 


వ. ఇవ్విధంబున శ్రీభీమనాధ మహాదేవునివలనం జగద్విజయం బగుచక్రాయుధంబు 
వడసి కోటిసహస్రమార్తాండ మండలతే జః ప్రభాప్రభావభాసమానం బైన 
యారథాంగంబున మున్ను చెప్పంబడ్డ విబుధవిరోధుల _ ఖండించి 
యింద్రాదిప్రముఖనిఖల బర్హిర్ముఖవ్రాతంబునకు. జేతఃప్రమోదం బాపాదించె నిది 
యమ్మహాదేవుని మహిమంబు. ॥70॥ 


క. శివగంగాజలముల నా, స్థవనం బొనరించినట్టి పరమాత్ములు త 
ద్దివసమున భీమనాథుని, నవలోకింపంగం గలుగు నభిమతసిద్ధుల్‌. 71|| 


తే. మదనవిధ్వంసితిరిచుట్టుమాలెయందు, దక్షిణపుదిక్కునందు మాధవుని గాంచి 
రహిని వేడుక విఘ్నాదిరాజుం జూచి, మనుజు డిష్టార్థసిద్ధినంపదల నొందు. ॥72॥ 


తే. అష్టమీభానువాసరంబందు నాడె, నొడెనేని చతుర్దశి నిండుభక్తి 
బూజం గావించి యెవ్వం డేభూమి నున్న దుర్గ సేవింప దురితంబు దొలంగునండ్రు. ॥ 
73|| 


క. తాండవభవువీక్షణమున, ఖండేందుశిఖావతంసు కట్టెదురుగం దా 
నుండెడు గౌరిని మంచుం, గండసుతం బూజసేయ( గోర్కులు నిండున్‌. ||74॥| 


సః భూర్చువన్వర్లో కములు మూండు భేదించి, బ్రహ్మాండభాండకర్పరము దాం 
బెరిగి దిక్చక్రంబు పిక్కటిల్లంగం బట్టి, బలిసి కుప్పుసముతో బామువోలె 
నిరవకాశంబుగా నిత్యసన్నిహితంబు, నుడులింగమూర్తితో నుబ్బియుబ్బి 
భీమనాథుండు మహఖీమాద్భుతప్రాఢి, బహువిరాడ్రూపవిభ్రాజి యయిన 
తే. భయమునుం బొంది దేవతల్‌ ప్రస్తుతించి, యయ్య నీరూప మింతింత యనంగ 
రాదు 


యేది మొద లేది కడపట యేది మధ్య, మెట్టు నిను. బూజ సేయుదు 
మిందజమును. ॥75॥ 


వ. అనినం గరుణాసామ్రాజ్యపట్టాభిషిక్తుం డగు నాజగజట్టివేల్పు బ్రహ్మాండగోళంబునకు 
మిక్కుటంబుగాం బెరింగిన దేహంబు బొట్టి చేసి తీరుచుట్టుమాలికలోన గౌరీ, జనార్దన, 
రుద్ర కేశవ, వినాయక, దుర్గాతాండవేశ్వర, నృత్యభైరవులను దేవతాసప్తకంబు 
పరివేష్టింప, సకలలోకానందకరపరదారగమనపాపహరేశ్వరులు నైబుతిభాగంబున 


నధివసీంప, నంతర్గర్భగృహంబుల్లోపల మాణిక్యాదేవిసహితుండై 
సలిలనిధివృద్ధగంగాకొంతేయ సరిత్తుల్యభాగాహేలాన దీ సప్త గోదావరమాతృకాపరి వృతమండలం! 
మధ్యమలోకభాగధేయంబును, విబుధగంధర్వపతాకావేదియుం 


బరిసరోద్యానవాటికాస రస కాసారకఠోరకుహలిపాళికాకుసు మధూలీమధూళికాసౌరభాసారసంవ 
దశదిశాముఖంబును, 

మఖకుండితటాకసముద్ధండపుం డరీకషండమకరందబిందుగండూషావ్యగ్రసముసముదగ్రమధు 
కరంబిత మకరధ్వజభు జాదండమండలీకృత కుసుమకోదండశింజసీఠంకారంబును, 
నాఖండలాదిదిక్పాలకభరితకలిత గోపురప్రాంగణంబును, 
బాదుకాఖడ్గఘుటికారసరసాయనిమూలికాంజనాకర్షణాదృశ్యాది విద్యాసిద్ధిక్షేత్రంబును, 
నత్ర్యాత్రేయాగస్త్యృహరితాంబరీషాసితభార్గవ పరొశర పారాశర్య మాండవ్య 
మార్కండేయ మౌద్దల్య మంకణ శౌనక శాండిల్య మందపాల వత్స వసిష్ట 
వాధూలసవాలఖిల్య కౌండిన్య కాశ్యపకణ్య గాలవ గాధి గార్గ్య ప్రముఖ 
వాలఖిల్యాద్యష్టాశీతినహస్రసంయమసమాకీర్ణంబును, 
గర్లికారాంబికాకరకమలపుటఘటితకనత్కనకమణిమయడమరుఢమఢమధ్వానపర్ణన్యసన ముజ్జ 
గుహశిఖండితాండవంబును మార నరవ డలాముణ సందే దాాతర్వేదిభాలుక 
భీమేశ్వర ప్రధాన నానావి ధశాఖోపశాఖాతీర్ధసంబాధసంభరితంబును 
యఖిలభువనభవనాభిరామంబైన న 
గైలాసమేరుమందరంబులకంటెను, గాంచీ చిదంబర కాళహస్తి కాశి శ్రీశైలాది 
మహాస్థానంబులకంటెను, సేతు కేదారంబులకంటెను, నతిశయంబుగా' జేసి 
నాక్షేత్రంబునుమరగి గరళకూటకృపీటభవజ్వాలానష్టంభంబు సంస్తంభించి, 
త్రిపురదైతేయమద వతిగండభాగమకరికాపత్రభంగంబులు దొలంగించి భీమలింగంబు 
సర్వమంగళాదేవియుం దానును లోకరక్షణార్థంబుగా నధిష్టించియుండును. ॥ 76 ॥ 


తే. దేవదర్శనమాత్ర సంధిల్లు భుక్తి, కొదటికు దక్షవాటికాక్షోణియందు 
దేవదర్శనమాత్ర సంధిల్లు ముక్తీ, కొందణకు దక్షవాటికాక్షోణియందు. ॥77 ॥ 


తే. గీతవాదిత్రనృత్యంబు కేవలంబు, శంభునకు సార్వకాలంబు సంభ్రమింప 
నప్సరస్సిల నర్పించె నాణుమాజు, బాలలను యువతులను జంభభంజనుండు. | 
78|| 


శా. ఆవంశంబున సానికూతులయి దివ్యస్త్రీలు దుగ్గాబ్ధిమ 
ధ్యావిర్భూతలు మీనకేతనుని పుష్పాస్తుబు లెక్కాలమున్‌ 
సేవాదక్షతం గొల్తు రిందుధరునిన్‌ శ్రీదక్షవాటీశ్వ రుం 
గైవల్యాధిపు భీమనాథుని అసత్యారున్యపా[్‌నిధిన్‌. 79|| 


వ. మజీయు మహనీయ 
దేవగంధర్వాస్సర వేశ్యాజాతి సంజాతకాంతాచికురతిమిరాంగసు మంగళ 
విభావరీలలాటశశికళావి లాసద్వితీయభ్రూలతాలాసికాలాస్యలలితరంగభూమియు, 


నయనశంబరానుబంధన వకందర్పపతాకయు, నధరబంధూకకుసుమయు, 
వికాసవిభ్రమశరద్వేళాకం బుకమనియకంఠయు, బిబ్బోకసరిదంబుధరవెణియుం 
బృథులతాచక్రవాకయుం గరపల్లవస్ఫురణపర్యాయవల్లీిమతల్లీపన్నగపరిషత్తునుం 

లెం బ్రకటితవిలాసమన్మథలిలయుంబోలై, 
రతిసుఖసంపత్సంపాదనలంపటకుముదినియుంబోలె, రాజానుకూలదర్శన 
కేశభరంబున( గృష్టవదన, వచోమనోహరవశంబున మంజుూఘోష, మధ్యంబున 
మండోదరి, యూరుయుగళంబున రంభ, కనకభూషణధారణంబున రుక్మిణి, 
సురతకళాకౌశలంబున దక్షిణ, తనువున భద్ర, పుష్పాస్తద్వితీయజన్మభూమి 
కారుణ్యవతి, తారుణ్యవతి, కాంతిమతి, కమనీయవతి, వినయవతి, విభ్రమవతి, 
విజ్ఞానవతి, వితీర్ణవతి, త్రపావతి, భూషణవతి, భూషణమరిచిజాలాకారవిగ్రహ 
యగుట విద్యుద్దండంబువలనను బ్రసవపరిమళహారిణి యగుటం 
బారిజాతకోరకంబులవలనను, నిశ్వాసామోదకారిణి యగుట 
మలయమారుతంబువలనను, నిఖిలేంద్రియామోదకారిణి యగుట 
నటనామృతంబువలనను, మాధుర్యజన్మభూమి యగుట నిక్షుకాండంబువలనను, 
బ్రభవించెనో యన బ్రశంసాస్పదంబైయుండు నవ్వంశంబునం దిందుముఖుల 
యాననచంద్రమండలంబులయం దభ్యర్ణరో హిణీపాశశృంఖలో ద్వృత్తినింబో లె 
లాంఛనహరిణంబు ప్రవేశింపవెజచు; నాచంచలాక్షుల దృగంచలస్ఫురణంబు 
లించువిలుకానికిం బంచబాణంబులు పువ్వులగుట నవ్వుటాలమాట; యప్పణంతుల 
అలాటకర్పూరతిలకంబు దర్పకునకు ధవళాతపత్రంబు శశాంకబింబం బనుట బొంకు. 
ఆ పువ్వుబోణుల కటీవంకకనుబొమ్మలె యంగజునకు సింగిణివిండ్లల్లచెజికువి ల్లనుట 
కల్ల యత్తాయ్యలుల నెత్తావి యూర్చుగాడ్పులె ఫుష్పబాణునకుం బ్రాణసఖులు 
చందనాచలసమీరణంబు సఖుం డనుట యకారణచిత్రప్రత్యావహంబు. అది గావున 
నుత్తమనాయికా నాయక గర్భజనిత లైన యాసానులు సానురాగంబున నీశానుని, 
భీమేశ్వరుని ఘుసృణముకులళితాపాంగంబులు  కుంచితాకుంచితభూతంబులు 
విస్మయోత్సాదనతావకంబులు, ప్రసన్నంబులు, ప్రేమరసపూర్ణత్రపావృతారంభంబులు, 
నవలలితంబులు, పులకావళికారణంబులు, భావజగర్భితంబులు, 
విస్టృతనిమేషంబులు నైన వీక్షణంబులం దదీయలావణ్యపూరం బాస్వాదించువిధంబు 
నభిలషించుట దెల్బుచందంబున హృదయంబు నాకర్షించుచాడ్పునం 
జాఘరవ్యజన వీటికాకరండపాదుకాముకురదీపికాసంగీతనాట్యాద్యుపచారసేవావిశేషంబులం 
బ్రతిసంధ్యంబును బాల్యంకికాసేవాబహిర్విజయాది భోగావసరసమయంబున 
సేవించుచుండుదురు. |80 ॥ 


తే. దక్షవాటీపురీచతుర్ద్వారములను, భీమమండలికాపుణ్యభూమియందు 
శంభులింగప్రతిష్టలు సంఘటించి, యెల్ల వేల్చులు ప్రార్థించి రిందుధరుని. ||81॥| 


వ. ప్రార్థించి శ్రీ భీమేశ్వరమహాదేవునివలన నాత్మప్రతిష్టితశంభులింగంబులకును వరం 
బడిగిన నవమ్విరూపాక్షుండు వారుకో రినట్ల భుక్తిముక్తిప్రదానసామర్ధ్యంబులు, 
స్వలింగంబులకుం గలుగ ననుగ్రహించె. ॥|82 ॥ 


తే. సప్తసింధువునకు భీమశంకరునకు, నడుమ నింద్రేశ్వరము పాపనాశనంబు 
దృష్టిమాత్రన భుక్తిముక్తిప్రదంబు, దేవలోకాధిపతిసంప్రతిష్టితంబు. ॥83 ॥ 


క. భీమయదేవుని దక్షిణ, భూమీభాగమున యజ్ఞపురుషేశ్వరది 
వ్యామృతలింగము భోగ, శ్రీముక్తివిభూతిదాయి సేవకతతికిన్‌. | 84॥ 


ఆ. అగ్నికుండ మనంగ నచ్చోట నున్నది, ధాత్రిభుక్తిముక్తిధాతునీవి 
దానం దీర్థమాడి తర్పణ మొనరింప, బితరు లూర్థ్వలోకగతులు గండ్రు.|॥85॥ 


తే. కృత్తికాతారకంబులం గీలుకొన్న, దినమునం దగ్నికుండికాతీర్థ మాడి 
శంభునగ్నీశ్వరుని జూచు సజ్జనులకు, లలితకరతలధాత్రీఫలంబు ముక్తి. ॥86॥ 


సీ. అగ్నీశ్వరునిమోల నగ్నికుండికకూప, తటదేశమున నుండు దక్షకుండి 
యది సరపాపాఘ ముదిరరుంరూనిలం, బాకూపమునకు యామ్యంబునందు 
దాక్షాయణదేవి త్రైలోక్యజనయిత్రి, చలిగొండరాచూలి వెలసియుండు 
దక్షగుండమున దీర్ధం బాడి యర్ధితో, దాక్షాయణీదేవి దక్షపుత్రి 


తే. నసితపక్షాష్టమీతిథియందు నొండె, మణీ చతుర్దశియం దొండె మహితబుద్ధిం 
జేసి దండప్రణామంబు సేయునపుడు, కాంచు మోక్షంబు; బ్రాణనిర్గతమునందు. |87 ॥ 


వ. ఆయుత్తరంబున వీరభద్రప్రతిష్టితంబు చెంగట నిబుతిలింగంబు భీమనాథేశ్వరునికిం 
బడమట వరుణప్రతిష్టితం బగు వరుణలింగంబు వరుణకుండంబునం దీర్ధంబాడి 
వరుణనక్షత్రంబున  వరుణేశ్వరదేవుని దర్శించిననరుండు భవబంధనంబులం 
బాయును; భీమేశ్వరు వాయువ్యదిగ్భాగంబున వాయుప్రతిష్టితం బగు వాయులింగం 
బుండు వాయుకుండంబున దిర్ధంబాడీ వాయులింగంబును సందర్శించిన నరుండు 
మోక్షలక్ష్మిం గూడు; సోమేశ్వరలింగంబు సోమప్రతిష్టితంబు, సోమనక్షత్రంబున 
సోమకుండంబున; దీర్థంబాడి సోమేశ్వరదేవుని దర్శించిన నరుండు 
భుక్తిముక్తిసంసిద్ధిం బొందు. ||88॥ 


తే. బాదరాయణుం డత్యంతపరమనిస్ట్ర సప్తసింధుసమీపదేశంబునందుం 
దపముః గావించి శంభుసంస్థాపనంబు, జేసె నత్యంతభక్తివిశేష మమర. | 89॥ 


క. పంచాక్షరమంత్రమును జ, పించుచు సత్యవతిసుతుండు పెద్దయు(గాలం 
బంచిత యోగసమాధి భ, జించెన్‌ దా సంప్రతిష్ట జేసినశంభున్‌. 90 ॥ 


వ. జఒక్కనాం డమ్మహాదేవుండు త్రిగుణమూర్తులగు _ బ్రహ్మవిష్టుమహేశానులచే 
సముపాస్యుం డగుచు బాదరాయణునకుం బ్రత్యక్షం బగుటయు. |91॥ 


మ. కురిసెం బువ్వులవాన మత్తమధులిట్కోలాహలాన్వీతమై 
విరిసెం దిక్కులు మందమందగతలన్‌ వీచె న్నభస్వంతుండున్‌ 
మొరసెం దుందుభు లొక్కయుమ్మడి నభో మూర్జావకాశంబునన్‌ 
బొరసెన్‌ సమ్మద మెల్లలోకముల కప్పుణ్యాహకాలంబునన్‌. ॥ 92 | 


క. ఆడిరి యచ్చరలేమలు, పాడిరి గంధర్వపతులు పరమమునీంద్రుల్‌ 
గూడిరి బహువిధంబుల( గొని, యాడిరి యందంద నద్భుతావహభంగిన్‌. 93|| 


క. కొందు తాండవమాడిరి, కొందు పరిహాసకేలి గొజలిరి మజీయుం 
గొందజు బాహాయుద్ధం, బందంద ఘటించి రమ్మహాసంఘమునన్‌. ॥94॥ 


వ. వ్యాసర్గి కనుగ్రహం బొసంగి యప్పరమేశ్వరుండు కూడినయశేషమునులను 
సర్వయోగీశ్వరులను సకలదేవతల నుద్దేశించి యిట్లని యానతిచ్చె. 95 ॥ 


క. ఈ యున్నవారలందలు, నాయానతి వినుండు నెమ్మనంబులలోనం 
బాయం బెట్టుండు సంశయ, మీయర్థము వేదములకు నెక్కుడు నుండీ. ॥96॥ 


తే. అర్కు డెబ్బంగి నభమున కాభరణము, భువనముల కెల్ల నాభంగి భూషణంబు 
దక్షవాటీపురము భోగమోక్షవిభవ, పావనం బందు విశ్వాసపరులు గండ్రు. |॥97॥ 


క. త్రిభువనములయందును మా, కభిమతములు పెక్కులైన నారామము లం 
దభిమానమింత సేయము, విభవాస్పద మైనదక్షువీటింబోలెన్‌. |98 ॥ 


తే. వినుడు సత్యంబు సత్యంబు వెండిసత్య, మాత్మలోన విచారించి యానతిత్తు 
దక్షవాటంబుకంటె( దీర్థంబుననిఖిల, మేదినీమండలంబున లేదు లేదు. 199| | 


గీ. వాడిగోర్గొండిం గన్నులు దోడియైన, నడుగు లడిదంబుచేతం జక్కడచియైన 
నొడుకడకేగుటలు" మాని యుండవలయు, డక్కుమాటలు దక్షవాటంబునందు. ॥| 
100॥ 


క, తిష్టన్మాత్రునకైన వ, సిష్టప్రతిమానుండైన శిష్టునకైనన్‌ 
నిష్టాత్మ గలిగెనేనియు, నిష్టాకాలంబుముక్తినియతం బచటన్‌. 1101 


ఆ. బ్రహ్మహత్యమద్యపానంబు గురుతల్ప, గమన మాదిగాంగం గలుగునట్టి 
పాతకంబు లపుడె పాయు మానవులకు, దక్షవాటిభీమదర్శనమున. 1102 | 


వ. అని యి ట్లర్జిందుమౌళి యానతిచ్చి యంతర్జానంబు చేసె. దదనంతరం 
బాహరివిరించిబురుదరాదులగు బృందారకులును 
సనకసనందనసనత్కుమారసనత్సుజాతు లగు బ్రహ్మయోగీశ్వరులును, మార్కండేయ 
మందపాల మౌద్దల్యమాండవ్యమంకణాదు లగుమహామునులును, బాదరాయణు 
నభినందించుచు, నిజస్థానంబులకుం జనిరి. ||103 || 


సీ. సప్తగోదావరరస్నానంబు రామనా, థావలోకనము పిత్రార్చనంబు 

న గౌరీజ, నార్దనరుద్రసన్నామజపము 

పరగ మహాదివ్యభావనానార్చనా, భవనప్రదక్షిణప్రక్రమంబు 

పంచాక్షరీ మంత్రపారాయణజపంబు, పాశుపతాచాపరమనియతి 

తే. సమయ మిది సర్వదేవతాసార్వభౌము, భుక్తిముక్తి ప్రదాయకు భువనభర్త 
భీమనాథేశ్వరేశ్వరుస్వామిం గొలుచు, భక్తులకు నెల్ల నాగమపద్ధతి యిది. |104| 


మ. పరదారేశ్వరకుంభసంభవవిభుల్‌ ప్రాగ్జిగ్విభాగంబులన్‌ 
బరవిధ్వంసికి దూరదేశమునం దాభోగంబునన్‌ శశ్వదా 
వరణద్వారమునన్‌ మహామహిమచే వాయువ్యదిక్స్‌మ ను 
ద్ధరతన్‌ వాయుశివుండు నుండ్రు మిగులం దాత్సర్యశ్రద్ధారతిన్‌. | 105 ॥ 


సీ. దక్షవాటీమహాస్థానంబులో లేని, యమరు లేస్థానంబునందు లేరు 
దక్షవాటీమహాస్థానంబులో లేని, యర్ధ మేస్థానంబునందు లేదు 
దక్షవాటిమహాస్థానంబులో లేని, యమృత  మేస్థానంబునందు లేదు 
దక్షవాటీమహాస్థానంబులో లేని, యజ్ఞ మేస్థానంబునందు లేదు 

తే. దక్షవాటిక సేకలతీర్థముల కిరవు దక్షవాటిక సకలవిద్యలకు గరిడి 
దక్షవాటిక విభవంబు తానకంబు, దక్షవాటిక శివుని యంతఃపురంబు. |॥106 || 


వ. ఇట్టిమహామహిమంబుగల దక్షారామంబుస నభివసింపుదము, భీమమండలంబు 
దర్శింపుదము, సప్తగోదావరమ్మున నాడుదము, వృద్ధగంగాజలంబులం దేలుదము, 
తుల్యభాగాతోయంబుల  మును(గుదము, కణ్వనాహిని నవగాహింతము, 
కౌెంతేయంబున నోలలాడుదము, లవణపయోనిధి  గంగాసంగమంబుల 
నభిషేకింతము, రండని హర్షోత్కర్షంబున రోమహర్షణతనయుండు 
సూత్యాహసంభవుండు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుం డైన సూతుండు 
పల్కిన విని నెమిశారణ్యపుణ్య క్షేత్రంబున ద్వాదశవార్షికపరిమితం బైన 
సత్రయాగంబున గూడినశౌనకాది మహామునులు, యజ్ఞావీసానసమయంబున 
శ్రీమన్మహాదేవుని సందర్శింపం జనిరి. ఇది పంచాశజ్థండమండితంబును, 
సనత్కుమారసంహితాది బహుసంహితాసంధానంబును వైన 
స్కాందపురాణంబునందు గోదావరీఖండంబునందు' జెప్పంబడిన భీమఖండంబు, 
భీమెశ్వరమాహాత్మ్యంబును, భీమేశ్వరపురాణం బనంబరంగు నిమ్మహాప్రబంధంబు 
వ్రాసిన, బఠించిన, వినిన బుస్తకం బర్చన చేసిన, నారాధించిన, కిక మహాధేశ్వరుం 
డాయురారోగ్యైెశ్వర్యంబులు, శాశ్వత మోక్షపదంబును గృప సేయు. |107 ॥ 


ఉ. వైభవపాకశాసన! సుపర్వమహిధర ధైర్యవర్తి! గే 
యోభయవంశదీపక! సముద్ధితవీరవిరో ధిమండల 
క్షోభకరప్రతాప! ఫణికుండలభక్తనిధీ! దిగంతగం 
ధేభకటద్వయద్వయసహృద్యయశపరిరంభ నిర్ణరా. ॥108॥ 


క. రామాంబానందన! సం, గ్రామజితధనంజయా! పరాక్రమరామా 
స్వామిద్రోహరగండ! మ, హామాత్యకిరీటశేఖరామాత్యమణి. | 109 | 


భుజంగప్రయాతము. ప్రధూత్కార్యసామంతరక్షాధురీణా 


విధూత్తంససేవాప్రవృత్తాంతరంగా 
మధూళిమదాసారమాధుర్యవాక్యా 
బుధారాధనాసార, భోజావతారా. ||110॥| 
గద్య. ఇది శ్రీమత్కమలనాభపొత్ర మారయామాత్యపు పుత్ర సుకవిజనవిధేయ 
సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం 


బనుమహాప్రబంధంబునందుం సర్వంబును షష్టాశ్వాసము. 


శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరార్చణమన్తు. 
శ్రీరామార్చణమస్తు. 


